కుంజర యూథం 


లెప్టినెంటు 3 కర్నల్‌ సాహో” విలియమ్స్‌ ఓ. వి. ఇ, 
ఆం [ధీ గ్ర ర్త : 
శ్రీ బులుసు వేంకటరమణయ్య పి, ఓ ఎల్‌, 


ప్కకాశకులు: 


ఇబ దో 
నివా జి యన 
గంజ్‌ బజారు, శికిందాబాదు - ఆ. (ప 


First Edition 5000 
January, 1959 


ELEPHANT BILL 
(KUNJARA YUDHAM) 


BY 


Lt. Col. J. H. Williams 
Translated in to Telugu by 
Sri Bulusa Venkataramanayya, P. O. పే. 


Copyright : 
RUPERT HART - DAVIS LTD., 


36 SOHO SQUARE, LONDON WI. 
PUBLISHED UNDER THE AUSPICES OF 


THE SOUTHERN LANGUAGES BOOK TRUST. 


The Translated Version is an Abridged 
Edition of. the Original Book. 


Published by 
SHIVAJI PRESS 


Gunj Bazaar, Secunderabad (A. P.) 








PRINTED AT SHIVAJI PRESS, SECUNDERABAD, 


ముందు మాట 


మా పధ్నాలుగవ పటాలంలో రకరకాల చాయల నెనికులు 
ఉండేవారు. కొందరి చాయ తెలుపు, కొందరిది పనుపు. కొందరిది 
బూడిదరంగు. కొందరు కారునలుపుగా ఉండేవారు. అలాగే రక 
రకాల జంతువులూ ఉంజేవి పావురాలు, కుక్కలు, గు రాలు, 
కంచర గాడిదలు, ఎడ్లు, దున్నపోతులు, ఏనుగులు ఉండేవి; ఎంతో 
నమ్మకంతో బాగా కావలసిన పనులు చేసేవి, మిగిలిన జంతువుల 
దృష్ట్యా వనుగుమీద మనుష్యులకు ఎక్కువ అభిమానం వుంటుంది. 
అలా వుండదానికి చాని నస్యరూపమూ, బలమూ కారణాలు కావు. 
దాని తెలివితేటలూ, సోదా ఆ అభిమానాన్ని కలిగిస్తాయి. బుజ్ఞ 
గించి పని చేయి స్తే, వంతెనలూ అవీ నిర్మించేటప్పుడు, ఏనుగులు పెద్ద 
"పెద్ద దూలాలను వాటిని ఉంచవలసినచోట సరిగా ఉంచుతాయి, 
దీన్నిబట్టి వనుగు వస్తువులను ఒకచోటినుంచి మరొక చోటికి చేర 
వెయ్యడానికి ఉపయోగించేది మాత మే కాదనీ, ఎంతో చేర్చుతో 
కార్యాలను నిర్వహించేదనీ తెలుస్తున్నది, 


ఏనుగుయొక్కయూ, మావటివాని యొక్క యూ విచి[త 
మెన శక్తిని వర్షించ సాధ్యంకాదు. ఉభయుల పరన్పర నవాకారం 
వల్లనే పనులు జరుగుతాయి. శాంతమూూ, ఇైర్యమూ, ఆనందోతా 
హోలూ ఉన్న బర్మాదేశపు ఊజీ (మావటీడు) లేకపోతే ఏనుగుల 
కంవినీలే ఉండి వుండవు. “ఎలిఫెంట్‌ బిల్‌”, అతని సవోయులూ 
లేకపోతే ఊజీలే ఉండి ఉండరు ! 


ఏనుగులు మాకోనం వందలకొద్దీ వంతెనలు కొట్టాయి; [గను 
దేశంలో హాలెలా రాణికోసం నిర్మించిన సము[ద్రపు ఓడల కంక 


తీరీ 
1l 


ఎక్కువగా మా కీ యేనుగులు తోడ్చడినాయి. ( హోమర్‌ కవీ 
రచించిన 'ఇలియడ్‌ ” మవహాకావ్యంలోని గాథ) అవి లేకపోతే మేము 
బర్మానుంచి తప్పించుకుని వెనక్కి. రావడమూ, తర్వాత దాని 
విముక్తికి తిరిగి ముందుకు వెళ్లడమూ కష్టసాధ్యా లయ్యేవి, 14-వ 
పటాలంళోని మేము అందరమూ మా వనుగుల గుంపును గూర్చి ఎంతో 
గర్విన్తున్నాం. అలాంటి ఏనుగులను గురించే ఈ “ఎలిఫెంట్‌ విల్‌” 
మితంగానూ, వివరంగానూ తెలియ వేస్తున్నాడు. 


—- ఫీల్డ్‌ మార్షల్‌ సర్‌ ఎలియం స్లిమ్‌. 


ACKNOWLEDGEMENTS 


Apart from a few of my own, the 
Photographs in this book were taken 
by Muir Wright, Fish Herring, John 
Booth, and the late Peter Bankes, to 
whom I am most grateful. 


J. జ W. 


కృతజ్ఞతలు 


ఈ [గ్రంథంలోని ఛాయాచి త్రాలలో కొన్ని 
మాత్రం నావి. మిగిలినవన్నీ మ్యూర్‌ రైట్‌, 
ఫ్‌ 'పారింగ్‌ , జాన్‌ బూత్‌, కీ.శే. పీటర్‌ బాంక్‌ 
తీసినవి. వారందరికి నా హృదయ పూర్వక 


నా హబ్‌. బిలియమ్‌ ) 


పరిచయము 


బాజా కాయా 


(పజాసామా న్యానికి ఆకర్షకంగా, విశేషపోవయాగకరంగా ఉండే 
పున్న కాల [(పచురణకు దోహదం చెయ్యాలనే సంకల్పంతో దతీణ 
భారత పున్తక నంస్థ లోగడ కొన్ని పుస్తకాలను (పచురింప జేసింది, 
ఆ (ప్రచురణల వలన కలిగిన అనుభవంతో ఇప్పుడు మరికొన్ని పుస్త 
కాలను వివిధ (దావిడ భావమలలోకి అనువాదం చేయించి (ప్రచురింప 
"జేస్తూంది. పాఠకులలో భిన్న భిన్న అభిరుచులకు తగినట్టు ఈ పున్నకా 
లను (కద్దగా ఎన్నిక చేశారు, అందువల్ల, మానవ జీవిశానికి సంబం 
ధించిన వివిధ విషయాలను గురించిన రచనలు ఇందులో ఉండటం 
నవహాజం. భారిత మపోనాయకుల జీవిత చరితలు, వారు చేసిన ఘన 
కార్యాలు వివరించే [గంఛాలు ఈ ద్వితీయ [గంథ వరంపరలో ఒక 
శాఖ. మన దేశ [(శయస్సు కోసం, అభ్యుదయం కోనం ఆ మవో 
పురుషులు ఏమి చేసినది, వారికి తామెంత బుణపడి ఉన్నది, |పజలకు 
ముఖ్యావళ్యకములై న హక్కులను సంపాదించడానికి వారెన్నెన్ని 
పాట్లు పడినది ముందు తరాల వారంతా తెలుసుకుని ఉండటం 
మంచిది. 


తత్త్వ శాస్రం: మతం, విజ్ఞాన ఇా(న్రుంః సాహిత్యం. ఈ (గంథ 
పరంపరలోని ఇతర శాఖలు. కథానికలు, [పాచీన కళా సంపదలను 
అభివర్షించే (గంథాలు కూడా ఇందులో ఉండటం ముదావహం. 
నాటక కళ, శిల్పశ్యా(స్త్రం, పురావస్తు పరిశోధనలు, నిరతాద్భుతావహా 
ముల్లైన చాకిణాత్య దేవాలయాలను గురించిన (గంథాలు ఈ ఫరం 


ఇఖ 


n 


పరలో ఉన్నవి. విజ్ఞాన వికాసడాయకముతైన భిన్న భిన్న విషయా 
లను గురించిన ఈ [గంథాలు [పజలను విశేషంగా ఆకర్షింపగలవని, 
ఆ విధంగా ఇట్టి (పచురణలకు ముందు ముందు విస్తార [ప్రచారం 
కలుగ గలదని నా విశ్వానం. 


దజిణ భారత భాషలలోని ఉత్తమ [గంథాలు లొన్నింటిని 
మిగిలిన చాజిణాత్య భాషలలోకి అనువదింప చేయటం ఈ ద్వితీయ 
(గ్రంథ పరంపరలోని మరొక (పళంననీయ మైన విశేషం. ఈ పున కా 
లన్నీ పూర్తిగా వెలువడినప్పుడు, విద్యావంతులలో ఎక్కువ మందిని 
వివిధ విషయాలను గురించిన జ్ఞునాసన క్తి గల పాఠకులుగా ఆక రించి, 
ఆ జ్ఞాన పిపాసను తృప్పిపరచటానికి యోగ్య మైన [గంథాలను కూడొ 
వారికీ అంద 'జేసినట్టు అవుతుంది. 


ఈ దతిణభాషా పుస్తక సంస్థ ఆశయాలు శీఘగతిని నఫలం 
కాగలవని ఆశిస్తున్నాను, 


ఇట్లు : 
మ దాను, న్‌ లక్మణస్వామి మొదలియార్‌, 
710-1968. వైన్‌ ఛాన్బొలర్‌, 


మ(దాను విభ వ్రనిద్యాలయము, 


ఉ పోద్దాతము 


"ఏనుగులతో నేస్తం” అని పేరు పెట్టదగిన విలక్షణ |గంథ 
మిది. బర్మా అడవులలోని ఏనుగుల జీవితాలను, మానవుల జీవన 
విధానాలను, ఎన్నో సావాన కృత్యాలను, ఎన్నో [పణయాలను 
లెఫ్టి నెంట్‌ కర్నల్‌ విలియమ్స్‌ ఈ [గంథంలో మనోవారంగా అభి 
వర్ణించారు. కెండవ (పపంచ యుర్ధానికి పూర్వం ఉత్తర చిండ్విన్‌, 
కంతి అరణ్యాలు, కెన్‌ [పాంతం, బొంబాయి = బర్మా కార్పొరేషన్‌, 
బర్మా ఉధ్యమం చక్కగా వివరింపబడిన [గంథమిది. ఆ నాలుగు వేల 
యేనుగులు ఇప్పు డక్కడ లేవు. వాటికి శికణ ఇచ్చి, వాటితోపాటు 
పనిచేస్తూ ఉండిన కార్మికు లందరు బర్మా స్వాతంత్ర్యం పొందిన 
తరువాత అక్కడ ఏర్పడిన పరిస్థితులకు తట్టుకోలేక చెల్లాచెద రై. 
పోయారు. 


ఈ [గంథకర్ళ మానవుల ఆచారాలను, మనః|పవృత్తులనే 
కాదు; యేనుగుల చిత్త (వవృత్తులను కూడా చక్కగా ఆకళింపు చేను 
కొన్న వాడు. ఏనుగుల తెలివి తేటలను, కౌళలాన్ని, కేవలం మానవ 
నవాజనునుకొ నే జ్ఞాపకళ కిని విశేషంగా [వస్తుతించాడు. ఏనుగులలోను 
ఏనుగు గున్నలలోను ఆయన వరిశీలించిన గాంభీర్యాన్ని, ఉత్చావొన్ని, 
జాలిని కఠోరతను ఇంవై నపదచి.తాలరూవంలో ఆయనఅఖివర్షించాడు. 
పనిపాటులలో, విలాన వేళలలో, జలకేళీసమయంలో, ఆవోర వివోశా 
లలో, నడకలో, పరస్పర భాషణలో యేనుగుల చిత్ర విచిత్ర (పవృ 


lH 

తులను ఆయన వివరించాడు. దారినిబడి పోతూన్నప్పుడు, బంధింపబడి 
ఉన్నప్పుడు, అడవులలో స్వేచ్చగా తిరుగుతున్నప్పుడు, మందలలో 
ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న ప్పుడు యేనుగులు ఎప్పుడు పమ వేసినా 
తమ జాన్నత్యాన్ని విస్మరించకుండా ఏ విధంగా [పవర్శించేదీ చక్కగా 
అభివర్ణించాడు. అడవిలో ఏపుగా పెరిగిన గడ్డి అటూ ఇటూ ఒత్తి గిలి 
చిరుత పులికి చారి ఇస్తుంది. జలాశయం దాపున ఉన్న గుహలో పెద్ద 
పులి విశా9ంతిగా కాళ్టునాచి పడుకుంటుంది. కోతులు పతులు చెట్ల 
కొమ్మల మీద ఎత్తున కూచుని కబుర్జాడుకుంటాయి, సృష్టిలో ఇతర 
జీవులలో కనిపించే అందచందాలు తనకు లేకపోయినా, వాటి అన్నిటి 
వెన పెత్తనం చేసే మానవుడు రెండు పాదాలు నేలమీద మోపి 
సగర్వంగా తల పంకిస్తూ నడచిపోతాడు. 


ఏనుగుల కుటుంబ జీవనాన్ని గురించి, ఏనుగు గున్నలు ఆడుతూ 
పాడుతూ "పెరిగి పెద్దవి అవటం, మానవులలో వలెనే యౌవన వార్ధక్య 
దశలలో వాటి (పవర్తనలూ వివరించే ఘట్టం ముచ్చటగా ఉన్నది. 
ఒక దంతావళము (మగ యేనుగు) ను మూడు సారులు బాధ పెట్టి, 
తత్ఫలితంగా "దాని వలన దుర్మరణం పాలైన బర్మాదేశీయుణ్ణి గురించిన 
గాథ చదవవలసినది. టాంగ్‌ డ్విన్‌ నదిలో వరదలు వచ్చినప్పుడు తన 
మూడు నెలల పసిబిడ్డను కాపాడుకొనడం కోసం శెండు సారులు తన 
పాణాపాయాన్ని కూడా లెక్కచేయని మా్వే (శి)మతి నువర్ణ) 
అనే ఆడ యేనుగు కథ రమ్యంగా ఉంది. ఆ కుంజర యూధంలోని 
'యేనుగుల పేర్లు మాండలేలోని చెగోడా మందిర (పాంగణాల్లోని 
గంభీర ఘంటారావాలలాగ, మధురంగా, సంగీత మయంగా ఉంటయి. 
చిత్‌ సియా యా లేక 'పేమార్హ, ఇం[దనీల నయన లేక క్యాక్‌ సీన్‌, 
మాషిన్‌ వా లేక హంసగమన, క్యామ్నిచనే లేక వ్యామ విజేత, 
పోసీన్‌ లేక మిణుగురు పురువు, మావో లేక సౌందర్యరాశి, 


1 


మా పలాయ్‌ లేక ఆణిముత్యం, మాంగ్‌ క్యా దాన్‌ లేక చదును 
వెన్నురాయడు, టాసిన్‌ మా లేక అడవి రాణి, నుపనిద్ధ బర్మా 
సేనాని పేరుతో పిలిచే బందూలా, ఈ (గంథకర్శ భార్య పెరు పెట్టిన 
సుసాన్‌ మా-అలాంటి పేర్లలో కొన్ని. 


విశ్వాన పాత్రుడైన శాన్‌ స్వే ఉ అనే సేవకుణ్ణి నాట్‌ క్యా 
(దయ్యం పులి) ఎత్తుకు పోవడం, దంతాలు చుట్టలు చుబ్బలుగా, తిరిగి 
ఉండి, తను అపార బలనంవద కలది అవటంవల్ల యజమాని తనకే 
విధేయుడై ఉండాలని కోరే అపురూపమైన యేనుగు శ్యాన్‌ జిట్‌ని 
తుపాకితో కాల్చి చంపటం, అడవిలో కంతి నది ఒడ్డున కాపురం 
సెట్టి, కంటబడిన మనుష్యులందరినీ అడవి బయటి దాకా తరిమికొ స్తై 
హమ[దియాద్‌ అనే నల్లని రాకాసి యేనుగు కథ మొదలైనవి నమ్మ 
టానికి కూడా వీలులేనంతటి అత్యద్భుత సన్ని వేశాలు, 


ఏనుగులు అంత్యదళలో మానవుల కంటికీ, కాలికీ దూరంగా 
ఎక్కడో అడవి మధ్యకు పోయి (ప్రశాంతంగా [పాణం విడుస్తాయన్న 
వదంతిని గురించి ఈ [గంథకర్త స్వయంగా పరిశోధనచేసి అది కేవలం 
కట్టు కథ అని తేల్చాడు. డజెబ్బమ్యై దేళ్ల మునఠి యేనుగొకటి, తన 
మందతోపాటు తిరగడం మానివేసి, వేనవి వచ్చేదాకా ఆవోరం 
పుష్కులంగా దొరికే పాిింశానికి పోయి, పకాంతవాసంచేన్తూ, వేసవి 
రాగానే వార్టక్యంతో వడిలి వాడి, ఏమీ అలజడి లేకుండా [పశాంత 
ముగా పాణం విడుస్తుంది. లక్ష పౌనులు రొక్కాన్ని పదియేను 
గుల మీదికి ఎక్కించడానికి సాయవడిన బలశాలి, సౌమ్యుదు అయిన 
మాంగ్‌ నావ్‌ యా (శీకదళీ తరువు) అనే కార్మికుడు, పిమ్మట పెద్ద 
దోపిడిగా.డె, (పభుత్వపు ఖజానాలోనుండి 25,000 రూపాయలు 
ఎత్తుకుపోవడానికి రావడం మరొక విచిత) మెన నంఘటన 


iv 


y 


వాస్తవంగా ఈ (గంథకర్త గారడీవాడు, గెప్పకళాకుళలుడు, 
మంచి నవలాకారుడు. ఈయన తన మి[త్తులైన అడవి యేనుగుల 
జీవిత చర్మితలను, తన శిబిరంలోని వాటి మావటివాళ్ళ చరి[తలతో 
మేళవించి, రమ్యంగా చెప్పడంలో అద్భుత శిల్పచాతుర్యం అదుగడు 
గునా కనిపిస్తుంది. ఈయన నాయకుడు; శకి ఎక్కడ ఉన్నా గుర్చి 
సాడు, మెచ్చుకుంటాడు, నిశితమైన పరిశీలనళ క్రి, సత్యనిరతి, మర్యాదా 
పాలన నిస్థ, మానవులకు జంతువులకు కూడా వర్తించే ఆ అనిర్వచిత 
ఆరణ్యక ధర్మజ్ఞ త ఈయనకు పుష్కలంగా ఉన్నాయి, 


ఇది విధిగా చదవవలసిన [గంథం; ఒక్కసారి కాదు, మళ్ళీ 
మళ్ళీ చదువదగినది, మన భావనా పటిమకు గట్టిగా పని జెప్పి, మన 
ఆలోచనా పరిధిని విస్త తం చేయగల (గంథం. మానవులకు, జంతువు 
లకు నడుమ గల అంతరాలను అధిగమించి, ద్విపాదులై నా, చతు 
ప్పాత్తు'లెనా భగవంతునిలో విశ్వాసంగల వారందరు సమయమాన 
న్నమైనప్పుడు తమ సృష్టికర్త సమతంలో నిలబడి, సర్వవిజ్ఞానమయు 
డైన ఆ భగవానుడు చెప్పే తీర్పులను తలదాల్చే దివ్య దేళం వరకూ 
(పనరించే భావనంపద ఈ (గంథంలో ఉన్నది. 


యతిరాజ్‌ కాలేజి, 


ఎగ్మూరు, మ(చాను - 8, మోనా హెన్స్‌మన్‌, 
అక్టోబరు 81, 1958, 


తరూద లు భగ పరర 


షా 


చేను ఎప్పుడూ జంతువులతో కలిసిమెలిసి ఉండేవాడను. వాటి 
వెని నాకు (పీతి. ఏవో ఒకటి- రెండు శప్ప అన్నీ నామీద అభిమానం 
గానే ఉండేవి. నేను కారన్‌ వాలులో చాలుడనై ఉన్నపుడు నా 
మితుడు ఒక గాడిద! అది మైదానాల మీద స్వేచ్చగా తిరిగేది; 
కాని అది ఎక్కడెక్కడ తిరిగేదీ నాకు బాగా తెలుసు. 1914-18 లో 
(పపంచ మహాయుద్ధం జరిగినప్పుడు మొదట నేను ఒంశుల దండులో 
ఉద్యోగిని. తర్వాత కంచర గాడిదల దళంలో రవాణా ఉద్యోగిగా 
ఉం డేవాడను. అప్పట్లో జంతువులను గురించిన చాలా విషయాలు 
నేర్చుకోగలిగి నాను. 


యుద్ధం ముగిసిన తర్వాత నిరుద్యోగ్నులైన లతలాది జనంలో 
నే నొకడను, ఉద్యోగ సంపాదనకు తిరిగేటప్పుడు ఒక మితుడు 
కనబడి, ఏనుగులను గురించి శెలిసిన వానిని ఎరిగిన 'మి[తుడొకడు 
తనకు బర్మాలో ఉన్నాడని చెప్పినాడు. అలాటి ఉద్యోగం దొరికితే 
అరణ్యవాసం, గురిచూచి కాల్చడం, గుణ్ణపుస్వారి అలవాటు కాగల 
వనీ, అడవుల్లో ఒంటరిగా ఉండవలసి వచ్చినా, సైలవు మీద వచ్చి 


9 కుంజర యూధం 


నప్పుడు నలుగురినీ చూడవచ్చుననీ ఊవా తోచినది, నా కోరిక తెలును 
కుని నా మిత్రుడు ఆ రా|శే బర్మాలోని తన మిత్రుడికి జాబు[వాస్తూ, 
ఏనుగుల బాధ్యతను నిర్వహించడానికి నేను తగినవాడనని తెలియ 
జేశాడు. నేనున్నూ, దీనికి నంబంధించిన-బొంజాయి బర్మా (శుడింగు 
కార్పొ రేవను (బొంచాయి బర్మా వర్తక సంఘం) అధికారికి జాబు 
(వాశాను, 


1920 లో = నేను ఇంగ్లాండుకు వెళ్ళకముందే జ ముఖన్నం౦ంగా 
మాటలాడడానికి రావలసినదని, కార్బొశేవను అధికారి వద్ద నుంచి 
ఆవ్వోనం వచ్చినది. ఆ యేడు ముగియకుండానే నేను బర్మా వెళ్ళ 
డమూ జరిగినది. 


బర్మాలో 'దేవాలయాలూ, వరి పొలాలూ కన్నుల పండువుగా 
ఉంటాయని వున్తకాలో చదివాను. మొరటు మనిషి అయిన విల్తీని 
చూచినపుడు, వాటి సంగతే తోచలేదు. నేను శికణను (పారంభించ 
వలసినది అతని దగ్గరనే! అతని స్వాగతం = అది స్వాగతమని అనుకుం'కే 
అనిష్టాన్నే నూచించినది. అతని స్వేచ్చకు నేను అడ్డువస్తానని అతడు 
తలచినట్లు నాకు తోచినది. కాని అతని అభిపాయాన్ని మార్చగల 
నె ల్తైర్యంకూడా నాకు ఉన్నది. అయిశే, అలా చెయ్యడానికి 
కొంతకాలం పట్టినది. 


ఇది ముప్ఫయి వళ్ళ కిందట జరిగినా, నిన్ననే జరిగినట్టుగా 
తోస్తున్నది. ఐదుగంట అయ్యేసరికి ఏడు వనుగులు ఆ మకాముకు 
వచ్చి, పరిక కోసంవలె వరసగా నిలిచినవి, విల్లీ _ ఒక్కమాట కూడా 
ఆడకుండా తన కుర్చీలోంచి లేచి చాటి దగ్గరకు వెళ్ళాడు. నన్ను 
పిలవక పోయినా, అతని వెంబడినే నేనూ వెళ్ళాను, ఆ యేనుగులలో 
ఒకటి వయసు మీరి, బక్కచిక్కి వున్నది. అది మిగిలిన ఆరింటికీ తలి 
| య 


కుంజర యూధం ప్రి 


అని అనుకు నెటట్లున్నది. విల్రీ, వాటి నన్నిటినీ బాగా వరిళోధించి - 
ఒకొక్క దానిని గురించీ తన నోటుపుస్తకంలో ఏదో (వాసు 
కున్నాడు. అన్నిటినీ పరిళోధించడం అయాక, అతడు నావైపు తిరిగి 
“కుడివైపున ఉన్న నాలుగూ నీవి? వాటిని జా|గతృగా చూచుకొ నే 
బాధ్యత నీది అన్నాడు. 


నేను ఆ రాతి అవి వుండే చోటనే పరుండవలసి వుండునని 
ఊహించాను. కాని మర్నాడు సాయంకాలందాకా అవేవీ నాకంట 
పడలేదు. అప్పుడు విల్లీ, నా నాలుగు వనుగులూ సరిగా వున్నదీ, 
లేనిదీ - వాటి మీది సరంజాము సరిగాఉన్నది లేనిదీ పరీమించమన్నాడుః: 


పరీతించే పద్ధతి నాకు తెలుసునని అతడు భావించి వుండాలి. నేను 
నాకు తోచినట్లు వరికించాను, 


మర్నాడు ఉదయం ఆరు గంటలకు ఆయనను చూచి నమన్మ 
శించాను. “ఏమిటి, మీరింకా ఇక్కడే ఉన్నారా?” అని అతడు 
అన్నాడు, ఆ అడవివలెనే కఠినంగానూ, మొరటుగానూ, |పతికూలం 
గానూ ఆ మాట ఉన్నది, అయితేనేం?) మరి కొద్ది సంవత్సరాల్లో 
అతడే నాకు ఆప్పమి[తుడై నాడు, (కమ[క్రమంగా అడవులూ, చెట్టూ 
వలె అతడూ నన్ను బాగా అర్థం చేసుకున్నాడు, 


నాలుగున్నర సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన నాకు ఇక 
మీద సాహస కార్యాలలో పాల్లొనగలననే నమ్మకం పోయింది. కాని, 
వననంచారానికి [పారంభించడంతో నాలో నూతనోత్సాహం లేశె్తి 
నది. నా సామాను చెన్లైనూ, వంట మనిషినీ, ఇద్దరు సవహాచరులనూ, 
ఇద్దరు వార్తావారులనూ మోస్తూవున్న నాలుగు ఏనుగులతో నా 
నూతన జీవితం |పారంభ మైనది. తొమ్మిది మైళ్లు [పయాణం చేశాక 


4 కుంజర యూధం 


పనుగులతో కలిసి మెలిసి ఉండే విధానం [పొరంభ మైనదని 'తెలును 
కున్నాను. 


మ్యిత్తా కనుమల్లోని ఒకానొక |గామంలో ఉన్న యూ-తా- 
యాక్‌ (Yu-Tha - Yauk) అను బర్మా దేశీయుని నేనుకలుసుకోవలసి 
ఉన్నది. నేను నా సహచరులతోనూ, దూతలతోనూ అడ్డుదారిని ఒక 
చిన్న [పవావా మార్గాన్ని అనుసరించి నడిచి ముందుగానే అక్కడికి 
చేరుకున్నాము. మా పనుగులు ఎన్నో మైళ్ళు వెనకపడినవి. యూ. 
తా-యాక్‌ నన్ను తీనుకు వెళ్ళడానికి, ఆ వారినుంచి కొంత దూరం 
ఎదుకుగా వచ్చాడు. మేం వస్తూవున్న చారికి (పక్కగా ఉన్న ఒక 
రాతి మీదఅతడు కూర్చున్నాడు. నన్ను చూడడానికి ముందే అతనికి 
నావిషయమై ఒక అభి పాయం ఏర్పడి వుండునని నా తలపు, నేను నా 
నహచరులతో కలసి, నవ్వుతూ వస్తూవుండడం చూచి, ఒక రాతి మీద 
నుంచి ఇంకొక రాతి మీదికి దుముకుతూ, ఆప్యాయంగా నన్ను 
చూశాడు. అతన్ని చూడగా ఎంతో ఉత్సావాం కలిగినది. స్నేహా 
పూర్వకంగా అతడు నన్ను పలుకరించాడు. అతనికి నాయందు ఎంతో 
అభిమానం వుందని దీనివల్ల (గహించగలిగాను* 


నాకు తెలిసిన మూడు బర్మా మాటలతో అతనిని అభినందించి 
మరేమీ చెప్పలేక నవ్వాను. అతడూ నవ్వాడు, తర్వాత మేము ఒకరి 
వనుక ఒకరుగా = సదును చెయ్యబడిన ఒక స్థలానికి వచ్చాము. దానికి 
చుట్టూ వెదుళ్ళతో కట్టిన వది పూరి గుడిసెలు ఉన్నాయి. మేము 
అక్కడికి వెళ్ళ సరికి చక్కగా అలంకరించుకొన్న ఒక బర్మా జాలిక 
నాకోనం ఒక మేము కుర్చీ తెచ్చి వేసినది. ఆ అమ్మాయి వేసుకొన్న 
'తల్లని కోటూ, జుత్తులో ఉంచుకున్న పువ్వూ ఎంతో ముచ్చటగా 
ఉన్నాయి. ముగ్గురు మనుష్యులు లేత కొబ్బరికాయలు తెచ్చి, 


కుంజర యూధం ని 


రం[ధాలుచేసి, వాటిలోని మధురమైన జలాన్ని ఒక పా|త్రలో పోసి, 
పూజారులు తీర్ధాన్ని ఇచ్చే విధంగా అందించారు. నేను అధమం ఆరు 
గిన్నెల నీళ్లనయినా (శాగి వుంటాను. ఈలోగా పది పన్నెండుగురు 
జనం వచ్చి చుట్టూ చేరి నన్ను వింతగా చూడసాగినారు, 


ఇంతలో యూ-తా-యాక్‌, అతని అల్లుడూ వచ్చారు. వారిని 
చూచి అందరూ తప్పుకొన్నారు. యూ = తా - యాక్‌ అల్లునికి కొన్ని 
ఇంగ్లీషు మాటలు తెలుసును. ఏనుగులు కొంచెం సేపటిలో రాగలవనీః 
అప్పటికే బాలా పొద్దు పోయినందున-కొం చెం వి శాంతి తీసుకోవడం 
మంచిదనీ వారు చెప్పారు. వరాకాలంలో నా బసకు (ప త్యేకించబడిన 
ఒక కుటీరాన్ని చూపి, అక్కడికి వెళ్ళగో రారు, 


స్నానాన్ని ముగించుకొని, నేను ఆ కుటీరంలో [ప వేశించాను, 
అక్కడ ఒక శేబిలు మీద పరిళుభ మైన శెల్లని గుడ్డ పరవబడి ఉన్నది, 
పడక ెని ఉన్ని ఇజారూ, మేజోళ్ళూ, తెల్లని చొక్కా ఉంచబడినవి, 


బల్లమీద నా భోజనం సిద్ధంగా ఉన్నది. నా కుర్చీకి వెనుకన 
నా 'సీవకుడు నిల్చున్నాడు. నేను పళ్ళిములలోని మాంసం, కూరలు, 
తీపి, కారపు పచాగ్ధాలూ ఖాళీ చేస్తున్న కొద్ది - మరుగుగా వున్న 
వ్యక్తుల యొక్క చేతులు - నా సేవకుడికి కొత్త పళ్ళలను అందిస్తూ 
వుండినవి; నేను కాఫీ పుచ్చుకోగానే - ఆ సేవకుడు నా పడక మీది 
దోమ తెరను విప్పి, నాకు వంగి నమస్కరించి “సెలవు తీసుకుని వెళ్లు 
తాను” అనే భావాన్ని వ్యక్తం చేస్తూ అపరిచిత భాషలో చెప్పి వెళ్లి 
పొయ్యాడు. 

ఒంటరిగా ఉన్న నాకు ఇంటిమీద మనన్సు పోయినది. నా విష 
యములో బర్మాదేశీయులు చూపిన దయ అపారమైనదనీ, ఇంత 
దయ చూపడానికి కారణం కానరాదనీ నేను అనుకున్నాను. నేను 


6 కుంజర యూధం 


ఒంటరిని కావడంవల్లనూ, భామ తలియనందువల్లనూ, మునుముందు 

కప్లాలు పడవలసి వున్నందు వల్లనూ అక్కడివారు నామీద ఇలా 
ట గ 

దయ చూపి ఉంటారని నాకు స్ఫురించలేదు. 


ఇ 


మరునాడు ఉదయం _ యూ-తా-యాక్‌ యొక్క. శిష్యుడుగా 
నా నూతన జీవితం పా9రంభమైనది. నేను ఉత్సాహవంతుడనని 
[గహించి, ఆయన ప్రతీ విషయాన్నీ బోధించడానికి సంసిర్ధ్హుడె 
వుండడం నా అదృష్టం ! ఆట విక విజ్ఞానం నంపాదించడమూ (పతీ 
విషయాన్నీ పూర్తిగా పరిళోధించడమూ, విశేషించి పనుగులనూ, 
వాటి పద్ధతులనూ (గహించడమూ నా [ప్రధాన లజ్యాలు ! 


నేను అతనితో కలిని, అక్కడినుంచి ఇండాంగ్‌ , (264408) 
రిజర్వు అడవి [పాంశానికి వెళ్లవలని ఉన్నది. చిన్న చిన్న నదులను 
దాటుతూ నదీమూల స్థానాలవై పు ఎక్కుతూ, దిగుతూ - తూర్చునుంచి 
పడమరకు పివహించి మ్యిత్తానదిలో కలుస్తూఉన్న ఐదు ఉపనదులను 
దాటాలి. ఈ విషయాన్ని = ఒక మ్యాపు చూపుతూ, ఆయన చక్కగా 
వివరించాడు. ఆ నదీమూల స్థలాల (పక్కనే ఏనుగుల మకాములు 
వది ఉన్నవి. ఒకొక్క మకాములోనూ వడేసి వంతున డెబ్బయి 
పనిచేసే వనుగులు ఉన్నవి. 


మొదటి మకాములో రమారమి ఇరవై మంది బర్భీయు 
లున్నారు. వారిలో ఒక వడంగి - కుటీరనిర్మాణానికి ఉన్నాడు, 
రాబోయే వరాకాలానికి నా [ప్రధాన నివాసం అక్క డేనట! 


కుంజర యూధం 7 


బర్మా శుకుపరి శ్రమకు ఏనుగులు వెన్నెముక వంటివి. కుకు 

చెటు ఈ దేశంలో సమృద్దిగా సెరుగుతవి, ' అవి ఉన్న చోటకు 
౧ 0 య 

టాగిక్టర్లనూ, యంతాాలనూ చేర్చడం సాధ్యంకాదు. వాటిని నరక 
డానికీ, నరికిన చోటునుంచి దుంగలను దగ్గరుండే చిన్న [వవావోల 
వద్దకు చేర్చడానికీ వనుగులే కావలెను. అవి లేక, ఆ పని సాధ్యం 
కాదు. |పవాహంలో పడవేసిన ఆ దుంగలు శేలి పయాణంచేస్తూ 
చెద్ద [పవావోన్ని చేరుకుంటాయి. అక్కడ వాటిని చేర్చి తెప్పలుగా 
కడతారు. అవి ఆ (ప్రవాహంలో పియాణంచేసి, నదులమూలంగా 
మాండలే, రంగూను మొదలె న పట్నాలు చేరుకుంటాయి. అక్కడ 
వాటిని నదునుచేసి, పలకలు తీర్చి దూలాలుగా తయారుచేసి దేశా 
లకు ఎగుమతి చేసారు. 


బోొంబాయి-బర్భా కార్పొరేషనువారు ఈ ఏనుగుల యూభా 
లను భదపరచి ఉన్నారు. చాలావరకూ సయాములోనూ, కొన్ని 
టిని ఇండియాలోనూ కొన్నారు. ఉన్న వనుగులలో ఎక్కువ సంఖ్య 
బర్మాలోని అడవులలో పట్టుకొని, లొంగదీసి తర్చీతు చేసినవే! వనుగు 
లను ఈ విధంగా పట్టుకొనడాని శే “ఖెడ్డా చెయ్యడం? అని చేరు, 
ఏనుగులను పట్టుకోవడంలో బర్భీయులూ, కాశరెనులూ, పానులూ 
వేర్వేరు పద్ధతులను అవలంబిస్తారు. 


ఈ “పెద్ద సంస్థకు ఏనుగుల ఆరోగ్యమూ, వాటిని నిభాయించ 
డమూ, వాటివల్ల ఉపయోగం పొందడమూ ఎంతో ముఖ్యం. బర్మా 
అడవుల్లో ఉెంచి, పెద్దవయ్యాక నరికి, ఎంతో కష్టంతో పట్నాలకు 
వంపి, సరిచెయ్యబడిన కేకు కలపతో నే విలాసార్థ మైన నౌకలు తయా 
రగుతున్నవి! వాటి సైభాగంమీద వినోదంగా పచారుచేస్తున్న 
వ్య క్తుల్లో ఎంతమంది ఈ విషయం |గహించగలరో చెప్పలేము! 


8 కుంజర యూధం 


పనుగుమీది నరంజా మును తనిఖీ చెయ్యడం, మావటివాళ్లను 
గురించి తెలుసుకోవడం, ఏనుగుల వరీక, నరంజాము రాపిడివ ల్లగాని 
పాదాలకు వెదురు కొయ్యలు గుచ్చుకోవడం వల్లగాని మరొక 
విధంగాగాని కలిగినగాయాలను మానడం = ఇవిపనుగుల మకాములో 
మామూలుగా జరిగే పనులు! వీటి అన్నిట్లోనూ యూ=-తా=-యాక్‌ 
నాకు మంచి తర్చీతు ఇచ్చాడు, నేను ఆయనకు ఎంతో కృత జ్ఞుడను. 


నేశు అక్కడ మూడు నెలలు ఉన్నాను. ఆ మూడు నెలలూ 
ఇ్టే గడచిపోయాయి. పనుగుల విషయంలో నేర్చుకోవలసిన దాని 
నంతా నేర్చుకుని, తిరిగి విల్రీ దగ్గరకు వెళ్ళాను. ఏనుగులను చక్కగా 
చూనుకునేవాడు తయారుకావాలని అతడు ఎంతో ఆశించాడు. నేను 
అన్ని విధాలా ఆ పనికి తగుదుననే నమ్మిక ఆతనికి కలిగినది. అతని 
దగ్గర రెండు, మూడు రోజులు ఉన్నాను. నేను అతన్ని విడిచి వెళ్లే 
టప్పుడు - ఏనుగులను గురించిన వనే పిధానంగా చేసుకో వాలనీ, 
జీవితానికి అదే పరమ[పయోజనమని (గహించాలనీ సలహా ఇచ్చాడు, 
ఇలా సలవో ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు సమర్చించాను. 


ద 


ఏనుగులలో మూడు రకాలు కానవస్తాయి. ఒకటి ఆసియా 
ఖండానిది, రెండు ఆఫీ కా ఖండాని విన్నీ. ఆసియాజాతి ఏనుగులు 
సాధారణంగా జంతుశాలల్లోనూ, సర్కసులలోనూ కనబడతవి, 
వాటిని మచ్చికచెయ్యడం బాలా నులభం, ఆఫికాజాతి వనుగులను 
పట్టుకోవడమూ కస్ట మే, వాటిచేత పని చేయించుకోవడమూ కష్ట మె! 
వాటిని ఛాయాచితోల్ల్ళోనూ, ఫిలుములలోనూ చూడవచ్చును, 
(పత్యకంగా అవి కనబడడం మిక్కిలి అరుదు. 


శుంజర యూధం రి 


ఆసియా ఖండపు వనుగులలో నాలుగు జాతులు ఉన్నవి, ఆ 
జాతులు ఇండియా లేక బర్మా జాతి, సింహళ జాతి, మలయా జాతి, 
నుమాశా జాతిన్నీ. ఇవన్నీ ఇంచుమించు ఒక్క మాదిరిగానే 
ఉంటవి. వీటి చెవులు చిన్నవి. తొండము మృదువుగానూ, చివర సూది 
గానూ ఉంటుంది. పిడి ఏనుగులకు (ఆడవనుగులు) దంతములు ఉండవు. 


సింహళ జాతిలో - మగ వనుగుకూ విడి వనుగుకూ కూడా 
దంతములు ఉండవు. ఆ ద్వీపంలో వాటికి లభించే ఆవోరమే దీనికి 
కారణమని అంటారు, వీటిమీద నరంజాము ఏర్చాటుచేయరు. దంతా 
అకు గట్టి తా9డుకట్టి లాగుతారు, 


ఆ|ఫీకా ఏనుగు పొడుగ్గానూ, ఆసియా వనుగుల కంజు 
నన్నంగానూ ఉంటుంది. దాని చెవులు పెద్దవి. తొండం మొండిగా 
ఉంటుంది. 


ఆ(ఫికా ఏనుగును మచ్చిక చెయ్యడం నాధ్యంకాదని సర్వ 
సాధారణంగా అనుకోవడం కద్దు, ఆ అభ్మిపాయం సరికాదు. ఎక్కువ 
చంచల న్యభావంగల ఆ ఏనుగులను పట్టుకొన్న ఘట్టాలు ఉన్న వి, 
వాటిని మచ్చిక చెయ్యడం చాలా అరుదు కావడెౌనికి కారణం 
ఉన్నది. అక్కడి నీగో)లకు ఏనుగులను మచ్చిక చేసి పనిచేయించుకునే 
స్వభావంగాని, అట్టి సం్య్రపదాయంగాని లేవు. పూర్వం రోమువెకి 
దాడి వెడలినప్పుడు కా_శ్టేజియనులు ఈ యేనుగులను మచ్చికచేసి 
యుద్ధంలో ఉప యోగించుకొనేవారు. 


యున్ధాల్లో ఏనుగులు ఎంతో అవసర మెనట్టు చరితోవల్ల తెలు 
స్తున్నది. అనాదికాలంనుంచీ ఇండియాలో ఏనుగులను మచ్చిక 
చెయ్యడం కలదు. అలెగ్జాండరు ఇండియాచైకి ఎత్తి వచ్చినపుడు, 


10 కుంజర యూధం, 


అతని సేనలను ఎదిరించడానికి ఏనుగులు ఉపయోగించబడ్డవి. అవి 
ఎంత భయంకరంగా కనిపించినా మంచి తర్భీతు పొందిన సై నికుల 
ఆయుధాల చెబ్బలను తట్టుకొన లేకపోయాయి. 


ఏనుగు తొండమునకు దెబ్బ తగిలినదంశు - ఆ దెబ్బతిన్న 
ఏనుగును లొంగతీయడం సాధ్యంకాదు. ఆలాంటి ఏనుగులు శతు 
పఠానికి నష్టం కలిగించడానికి బదులు తమ పవానికే ఎక్కువ నష్టాన్ని 
కఠిగించుతవి. ఒక్కొాక్కపుడు ఈ ఏనుగులు ముప్ఫయి ఇద్దరు వీలు 
కాండు9) పట్టగల పెద్ద పెద్ద పొచాలనుకూడా మొయ్యగలవు. 


ఇండియాలో ఏనుగులు కమంగా తీణించి పోతున్నవి. 
కొందరు రాజులు గౌరవం కోనమూ, ఉత్సవాల కోనమూ, వేట 
కోసమూ వాటిని పోషిస్తారు. ఇండియాలోని జనానికి పనుగులవె 
అనక్తి ఎక్కువ. పిల్లలకు ఉత్సాహం కలిగించే పూర్వ వీరులకు సంబం 
ధించిన కథల్లోనూ, గాధల్లోనూ ఏనుగులను గురించిన [పస్తావన 
వుండనే వుంటుంది. 


మచ్చిక పడిన పనుగులను గురించి తెలుసు కోవాలంకే = 
ముందుగా అడవి ఏనుగులను గురించీ, వాటి అలవాట్లను గురించీ 
తెలుసుకోవలసి ఉన్నది. సాధారణంగా అడవి యేనుగులు ముప్ఫయి. 
మొదలుకొని వభయి వరకూ కలిసి మందగా చేరి నివసినూ ఉంటాయి. 
ఇవి అహారాన్ని వెతుక్కుంటూ ఏడాది పొడుగునా చాలా దూరం. 
సంచరిస్తాయి. వర్ణాకాలంలో - అంళు జూను నెల నుంచి అక్టాబరు: 
వరకూ కొండల మీది అడవుల్లో ఉంటూ వెదురు తిని జీవిస్తాయి. 
ఒకొక్క నదీ మూలస్థానంలోనూ వారం, పది రోజులు ఉండి, 
ఆ తర్వాత అకస్మాత్తుగా పది మైళ్ళ దూరంలో వుండే మరొక చరి 
యకు పోయి అక్కడ వారందినములు గడపుతవి. వర్ష బుతువు 


కుంజర యూధం 11 


ముగిసిన తర్వాత కిందికి దిగి బురదగా ఉండే కనుమలు చేరి, 
అక్కడి పచ్చిగడ్డిని తింటాయి. అప్పట్లో ఎక్కువగా * వెదురువె. 
ఆధారపడి ఉండవు. | 


ఈ సమయంలోనే బాగా "పెరిగిన మగ ఏనుగులు మందలో 
చేరుతాయి. అవి మందలో చేరడం అరుదు. తరచుగా అవి మందకు 
అరమైలు దూరంలోగాని, మెలు దూరంలోగాని ఉంటాయి. ఈ 
సమయంలోనే అవి పిడియేనుగుల దగ్గర చేరడమూ, జత కట్టడమూ 
జరుగుతుంది, ఈ సందర్భంలో “పెద్ద యేనుగు, తాను జత కట్టదలచిన 
ఏనుగును ఆసించే చిన్న యేనుగుతో పోట్లాడడం సంభవిస్తుంది. 


సంవత్సరం పొడుగునా తమకు మేతకు పనికివచ్చే స్థలాలు 
ఎక్క డెక్కడ వుండేదీ ఏనుగుల మందకు "తెలుసును. అయా స్థలాలకు 
వెళ్లుటకు - కొండల వరుసలో వుండే సరియైన మార్గాలనూ అవి ఎరు. 
గును. ఉన్నత [ప్రదేశాల నుంచి = కిందుగా వుండే నదీమూల |పదేశా 
అకు రావలసినపుడు = మార్గం చాలా [పమాదకరమైనది కాబట్టి, అవి 
తొందర పడకుండా నిదానంగా ఒకచాని వెంబడి వేరొకటి వస్తాయి,, 
వచ్చేటప్పుడు అడుగులను చాలా జ్యాగత్త గా వేస్తూ ఉంటాయి. 


తమ ఆవోర(పదేశాలకు ఎవరివల్లనై నా చిక్కు కలిగినదంశు 
ఇవి చాలా అసహ్యూపడత పి, అలాంటప్పుడు అవి సాధారణంగా ఇతర 
జంతువులవలె జెదరి పారిపోవు. చక్కగా శితణను పొందినట్లుగా 
అవన్నీ ఒక ఏనుగు చుట్టూ చేరుతవి. అప్పుడు వాటి మొనగాడైన 
గజరాజు అక్కడినుంచి ఎలా తప్పుకుని పోయేది నిశ్చయిస్తుంది. అది 
ముందు చారితియ్యగా, తక్కినవన్నీ చాన్ని అనుసరించుతవి. అలా 
వెళ్లేటప్పుడు 'వాటికాళ్లకింద పడినవన్నీ, రోడ్డు రోలరుకంద పడి 
నలిగిపోయినట్లు నలిగిపోశాయి. 


12 కుంజర యూధం 


భయ కారణమైన ప్రమాదం సంభవించే స్థలం సరిగా తెలియ 
నప్పుడు పనుగులు తాము మేతమేన్తూ వచ్చిన దారినే వెనకకు మళ్లు 
తాయి, అప్పుడు, అవి మూ డేసిగాని, నాలు గేనిగాని ఒక జట్టుగాచేరి 
ఒకచాని వీపుమీద మరొకటి తొండం చెట్టుకొని జారుకట్టి వెళ్లుతవి. 


అడవి ఏనుగులలో చాలామట్టుకు - మార్చి _ మే నెలల మధ్యనే 
పిల్లలను కనడం ఉన్నది. పుట్టిన మొదటి నెలలో పదయినా ఆపద 
కలిగితే తల్లి యేనుగు దానికి తొండంచుట్టి జా(గత్తగా తీనుకు 
పోతుంది. ఇట్టి సంఘటనను "నేను కళ్లారా చూచాను, 


అయత 


ఏనుగు [పసవిస్టే, దానిని తక్కిన ఏనుగులు తమ అన్నిటికీ 
సంబంధిం చినట్లు భావిస్తాయి. అవి (పనవించే స్థలాలకు సమీపంలోనే 
నేను బనచేస్తూ ఉంజేవాడను. సాధారణంగా వేనవిలోనే వనుగులు 
(పనవిస్తూ వుంటాయి. ఆ రోజుల్లో రాత్రివేళ అడవి యేనుగులు 
గట్టిగా అరుస్తూ చాలా గందరగోళం చేసేవి, ఇలా చెయ్యడానికి 
కారణ మేమిటో నాకు చాలా సంవత్సరాలవరకూ అెలియనేలేదు. 
పులులు 'మొదలెన వాటినుంచి తల్లికిగాని, పిల్లకుగాని అపాయం 
కలగకుండా వుండడంకోసం, అవి యిలాచేస్తాయని దరిమిలాను [గహిం 
చాను. ఆ అరపులు ఎంతో భయంకరమైనవి! ఆ పుట్టిన పిల్ల తల్లి 
వెనక తిరుగుతూ ఆహోరం సంపాదించుకొనే వరకూ - కొన్ని వారాల 
పొటు ఆ ఏనుగులు ప)నవించిన పిదేశానికి సమీపంలోనే ఉంటాయి. 
మచ్చిక పడిన వనుగులు మనుష్యులమీద ఎంతో నమ్మకం కలిగి, 
వారితో కలిసిమెలిసి వుండడం వింతగానే కానవస్తుంది. అవి 
మనుష్యులను చూచి భయపడతాయి కూడా. ఆ భయంవల్లనే - అవి 
లెక్కకు మిక్కిలిగా వున్నా, గామాలలోని పంటలకు వమా|త్రమూ 
చెరుపు చెయ్యవు. 


కుంజర యూధం 18 


అడవి యేనుగులు ఎల్లప్పుడూ |[పమాదాన్ని కలిగిస్తాయని 
అనుమానించ నక్కరలేదు. నేను చాలాసార్లు నా పనుగువై నెక్కి, 
పభ య్యుసి అడవి 'యేనుగుల మంద మధ్యనుంచి వెళ్ళి వున్నాను. 
ఒకప్పుడు నా ఏనుగు ఒక అడవి యేనుగును రాచుకునే వెళ్ళినది. 
ఏవీ చూడకుండా, నేను మట్టిలో పొర్లాడుతూ వున్న ఏనుగు పిల్లలను 
పరిశీలించి, వాటి ఫోటోలుకూడా తీసుకున్నాను. 


అడవి యేనుగులను గురించి ఉత్సాహకరమైన కల్పిత కథలు 
కొన్ని ఉన్నవి. మగ వనుగులుగాని, ఆడ వనుగులుగాని - తమ జీవిత 
కాలం సుఖంగా గడిపి మునలివి అయిపోయినప్పుడు దుర్గమారణ్యం 
లోని సం|పదాయ సిద్ధమైన క శానభూమికి పోయి పాణాలు 
విడుస్తాయట! ఇలా అనుకోవడానికి కారణం పమంజపే = సాధారణంగా 
మునలి ఏనుగులు కనబడవు! ఏనుగులు యీ విధంగా మరణించే స్థలం 
తెలుసుకోడానికి [ప్రయత్నించినా సాధ్యపడలేదు. వాస్తవంగా - జరిగేది 
పమిీటంశకే-ా 


చాలా ముసలిది ఐపోయాక - రమారమి డెబ్బయి అయిదేళ్ల 
వయస్సు వచ్చాక మగ ఏనుగు మందల వెనక తిరగడం మానుకుని 
ఒంటరిగా ఉండాలని కోరుకుంటుంది. అది దూర[పబదేశాలు తిరగడం 
మాని ఒక చిన్న (పవాహపాంతంలో ఉండిపోయి, మేత మెయ్య 
డం, విశ్రాంతి తీసుకోవడం, తన ఆరోగ్యం చూసుకోవడం - వీటి కే తన 
సమయాన్ని వినియోగిస్తుంది. దానికి దినానికి ఆరువందల పౌనుల 
ఆహారం కావలసి వున్నది. దానిని సంపాదించుకునే శక్తి చంనికి 
ఉండదు. దాని దవుడలు లోపలికి తోసుకుపోయి, దంతాలు _పెకి 
వసాయి,. బరువు తగ్గిపోతుంది, ముసలితనమూ, బలహీనతా దాని 
శరీరాన్నీ హృదయాన్నీ తణింప జేస్తాయి, వర్తాకాలంలో మాతం 


14 కుంజర యూధం 


దానికి ఎక్కువ కష్టమని అనిపించదు, అప్పుడు వెదురు బాగా పెరుగు 
తుంది. ఆ కాలంలో వనుగు కొండలమీద నే ఉంటుంది. వర్తాలు ఆగి 
పోయాక ఆవోరం దొరకడం చిక్క_యినపుడు అది [కిందికిదిగి పొడు 
గాటి గడ్డిమేసి జీవిస్తుంది. వేసవిలో కార్చిచ్చు వ్యాపించి అంతటినీ 
కాల్చి వేసేటప్పుడు, ఈ యేనుగు ఆవోరానికి మరీ కష్ట్రపడుతుంది. 
ఆహారం కోసం తిరిగి తిరిగి అది చాలా అలసిపోతుంది. దాని జీర్ణ 
శక్తి తగ్గుతుంది. పిలు, మే నెలల్లో వర్హాలు పడగా, చలి ఎక్కువ 
అవుతుంది. జ్వరం వస్తుంది. చల్లని నీరు దొరికే నీటి పల్లములు 
ఎక్కాడవుంజేదీ దానికి తెలును,. అక్కడ సమృద్ధిగా ఆహారము 
దొరుకుతుంది. అందువల ఈ వృద్దగజం, అక్క డికిపోయి కొంత 
కాలం వోయిగా వుంటుంది. కాని, [కమంగా నీరు తగ్గిపోయినప్పుడు, 
అది తన తాపం చల్లార్చుకొనుటక్రై చల్లని బురదను, మట్టిని తొండంతో 
తీసి శరీరంచై చల్లుకొంటుంది, మే నెల చివర = విపరీతపు తాపం 
కలిగించే సాయం సమయంలో అది నీళ్లు తాగడానికి ఆ ఏకాంత 
న్థలానికి వస్తుంది. పదిమైళ్ల దూరంలో తుపాను బయలుదేరుతున్న 
దనీ, పెద్దవర్హాలు పడతాయనీ అది |గహిస్తుది. ఆంనన్నని [వవా 
వాం బ్రహ్మాండమైన బురదనీటి [ప్రవాహంగా మారి చెట్లనూ, దుంగ 
లనూ, చెత్తచెదారములనూ వడిగా తోనుకుంటూ వచ్చే నమయం 
అది! ఈ యేనుగు, తన తలను వెనకకు (తిప్పి, కడపటి సారిగా తొం 
డంతో నీరు పీల్చి మీద పోనుకుని-మైకం పొందుతుంది. ఉరుముల 
ఛ్వనుల్లో చాని మూలుగు లీనమైపోతుంది, ఆ మూలుగుతోనే అది 
కూలిపోయి, ఎట్టి [కమా లేకుండా (పాణం విడుస్తుంది. 


కుంజర యూధం 15 


ఆ 


అడవుల్లోకి రోడ్డులూ, రైలు మార్గాలూపడి, అక్కడి ఏనుగుల 
మందలను కీణింపజేసాయి. ఇండియాలోని వనుగులు చాలా వరకూ 
తగ్గిపోవడానికి ఇదే కారణం! బర్మాకుకూడా ఇదేగతి పడుతుందేమో 
అని భయంగా ఉన్నది. అదృష్ట వశాత్తూ బర్భాలోని ఉత్తర భాగంలో 
విస్తారమైన అడవులు ఉండడంవల్ల, అన్ని స్థలాలనుంచీ వచ్చే ఏనుగు 
లన్నీ అక్క జే చేరుకోగలవు. కాని, ఇలా జరగడానికి చాలా కాలం 
పట్టవచ్చు. 


[కిందుగా ఎగురుతూపోయే విమానాలంశే ఏనుగులకు చాలా 
భయం! విమానాలు వాటి శాంతిని పాడుచేసి బెదురును కలిగిస్తాయి, 
'ఆ బెదురు వాటి సంతతికి కూడా కొన్ని తరాలవరకూ సంక్రమిస్తుంది, 


మో ల్మ్మేను, మాండలే, రంగూను పట్టణాలొని రంపపుకోత 
మిల్లులలో "కేకు దూలాలను దొంతులు "ెన్టువనిని ఏనుగులు చేస్తూ 
వుంటాయి. వాటికి తగు మాతపు ఆవోరం ఇస్తుంటారు. ఇండియాలో 
రాజులు పోషించే వనుగుల పద్ధతీ యిట్టిబె ! గురాలను సాలల్లో 
కట్ట పెట్టినట్టు వీటిని గజశాలల్లో ఉంచుతారు, లండనులోని జంతు 
శాలలో ఉంచిన విధంగా. మిల్దులలో వనిచేస్తూవున్న ఏనుగులను 
చూడడానికి ఎవ్వరైనా రాదలి స్తే - అట్టి వారు పగలు పన్నెండున్నరకు 
రావాలని యజమానులు కోరుతారు, ఎందువేతనంే = ఒంటిగంటకు 
మధ్యాహ్న భోజనపుగంట కొట్టగా, మనుష్యులలా గే వనుగులు 
కూడా తమ పనిముట్లను [కింద పడ వేస్తాయి. గంట వినీ వినబడగానే, 
'అవి తమ దంతాలకూ, తొండమునకూ నడుము ఉండే దూలాన్ని 
.దొంతరమీద ఉంచకుండా నేలమీదనే పడ వేసాయి 


16 క అజర యూధం, 


ఏనుగుల యొక్కయూ, వాటి పిల్లల యొక్కుయూ పరి 
స్థితులను బాగు చెయ్యవ లెననే సంకల్పంతో నేను బర్మాదేశానికి 
వచ్చాను. అది జరగవలనంశు - మొదట (ఊజీల) మావటి వారి 
పరిస్థితులు చాగువడవరెను. బర్మాలో కలప వనికి ఉపయోగించే 
పనుగులనూ, మావటీలనూ వేరుచెయ్యడం సాధ్యం కాదు. పుట్టుక 
తోనే వాళ్లకు గజవిషయ మైన పరిజ్ఞానం కలుగుతుంది. అడవుల్లో, 
వాళ్ల కుటీరాలు చాలా దూరంగా వుంటాయి, ఆరేళ్ళ వయస్సు, 
వచ్చిన దగ్గరనుంచీ వాళ్లు ఏనుగు మీదనే వుండి, ఏనుగులను 
గూర్చిన అన్ని అంశాలనూ, కథలనూ, గాధలనూ కూడా (గహిస్తారు. 
వధ్నాలు గేళ్ల వయస్సు వచ్చిన దగ్గర్నుంచీ నంపాదన [పారంభిస్తారు. 
పి ఉద్యోగం, పయ్‌జాయ్‌క్‌ _(Paijaik =దుంగలకు , గొలునులు 
తగిలించే పనివాడు)గా - మావటీనికి నవోయుతుగా . [పారంభం 
అవుతుంది. కొన్నాళ్లు పోయాక, ఆ బాలునికి మావటివాని పదవి 
లభిస్తుంది, ఏనుగు యొక్క బాధ్యతను నంపూర్ణ ంగా సం|క్రమింప 
జేసే ఆ పదవి ,లభించినరోజు అతనికి ఒక గొప్ప పర్యదినం! పధ్నాలు 
గెండ్ల చాలుడు ఆశేండ్లగున్న శునుగుపై స్వారి చెయ్యడం ఎంతో 
ముచ్చటగా కానవస్తుంది. చిన్న పిల్లవాళ్లు కుక్క పిల్లలను స్వాధీనం: 
చేనుకొన్నట్లు, వారు ఏనుగు పిల్లలను స్వాధీనం చేనుకుంటారు, కాని 
కుక్క పిల్లలను బాధ పెట్టినట్లు బర్మాపిల్లలు ఏనుగులను జాధించరు, 
అది చికాకు పెట్టి కోపం శెప్పించినప్పుడు మాతం మావటీడు పను 
గును కొంచెం బాధపడతాడు. సాధారణంగా అతడు శాంతాన్ని 
వహించే వుంటాడు. 


“ఊజీ'ల జీవితం కొంతవరకూ కష్టతరమెనదే ! మొట్ట మొద 
టిది - వారు (పతి నిత్యమూ ఉదయం తమ ఏనుగు ఎక్కడుం 
టుందో వెతికి మకాముకు తీసుకుని రావలసి వుంటుంది. ఆ మకాము 


కుంజర యూధం || 


వాళ్ల స్వగామానికి నూరు మైళ్ల దూరంలో వుంటుంది. ఆమకా 
ములో చాలా న్యల్పంగా గుడిసెలు ఉంటాయి. దట్టమైన అడవుల్లో 
బసచెయ్యవలనివచ్చినపుడు ఏదైనా (పవావాతీరంలో కిత్తలినార 
గుడ్డలు కప్పిన తాత్కాలికకుటీరంలో తలదాచుకోవలనీ వస్తుంది! 
ఊజీ ఏనుగును పట్టుకుని ఎనిమిదిమైళ్ల దూరం నడిపించి, మకాముకు 
తీనుకుని రావాలి. ఆ వనుగును తీసుకుని ఎన్నో ఉపదవాలకు 
నిలయమైన గాథారణ్యంలో నుంచి బసకు [ప్రయాణం చెయ్యవలసి 
ఉంటుంది. ఈ పని చేసేటప్పుడు అతడు, తాను కూడా ఒక అడవి 
మృగాన్ననే భావనతో - అడవి మృగాలవలె - ఎంతో పాచ్చరిక కలిగి, 
పమరుపాటు లేక ఉండాలి. 


తన ఏనుగు ఎక్కడ వున్నదీ కనుక్కోడానికి పనుగుల అడుగు 
జాడలు ఊజీకి ఎంతో ఉపయోగిస్తాయి. వాటిని బట్టి ఏనుగు ఆకా 
రమూ, ఎత్తూ, దానిని గురించిన విషయాలూ అతడు (గహిస్తొడు. 
అతడు తన ఏనుగు అడుగు జాడలను కనిపెట్టి, వాటిని అనుసరించే 
వెళుతూ, అనేక కొ త్తవిషయాలను కనిపెడ తాడు. గతరా|తి ఆవనుగు 
ఎక్కడ జఉండినదీ "తెలుసుకుంటాడు. దాని లగైలను పరిశీలిస్తాడు. 
లైను కాలితో తన్ని ఆ ఏనుగు ఎక్కువ వెదురు తిన్నదనీ తర్వాత - 
బహుశా [కింది భాగంలో వుండే |పవాహాతీరాల్లో మొలిచిన 
కాయింగ్‌ (Kang) గడ్డిని తినడానికి వె శ్లివుంటుందనీ ఊహిస్తాడు. 


ఆ (ప్రవావాపు గట్టువెశెక్కి, పదినిమిషాలపాటు నిలిచి ఏదైనా 

శబ్దం వినబడుతుందేమో అని పరిశీలిసాడు. ఎందుకం" = ఏనుగుల 

మెడకు గంట కట్టడం అలవాటు. పనుగులకు వేర్వేరు రకాల 

గంటలు ఉంటాయి. గంట యొక్క ధ్వనినిబట్టి అది తన యేనుగు 

అయినదీ, కానిదీ ఊజీ నిశ్చయిస్తాడు. తాను వినినది తన ఏనుగుకు 
2 


18 కుంజర యూధ 


కట్టిన గంట యొక్క ధ్వని కాదని తెలిశాక, అతడు ముందుకు సా; 
గట్టుదిగి పోయి, కాయింగ్‌ గడ్డి ఉం డేచోటికి అరమైలు దూరంలో 
నిలచి మళ్రీవింటాడు. అప్పుడు తాను గట్టిన గంట చప్పుడే వినబడ 
తుంది. ఆ చప్పుడు చేసినది తన పనుగే అని ఊజీ అప్పుడు తెలుస 
కుంటాడు, 


తన యేనుగు అక్కడవున్న సంగతి తెలునుకుని అతడు ఆ వై ప 
వస్తూ పాడడానికి (పొరంభిస్తాడు. ఆ పాట విని ఆ యేనుగు త; 
యజమాని వస్తున్నాడని తెలుసుకుంటుంది. అట్టి అడవిలో ఒక? 
నొకరు బెదిరించడం ఉభయులకూ |శేయోదాయకం కాదని వన 
గుకూ తెలును; మావటేీనికీ తెలునును. అందువల్ల తొమ్మిదడుగుe 
ఎత్తు చెరిగిన గడ్డిలో చొరబడక, ఊజీ [పవావాం (ప్రక్కను ఉండ 
బండరాతీమీద కూర్చుని, వేణువును ఊదుతూ, నడుమ నడువు 
“లా లా, లా (రా రా.రా) అని తన ఏనుగును పిలుస్తాడు, 
ఆ పొడుగాటి గడ్డిమధ్య = ఆ యేనుగు ఎక్కడ మేస్తున్నది - చడి, 
చప్పుడూ కొంచెమెనా ఉండక పోగా, అతడు పిలుపును మార్చి వేసి 
“డిగోలా, డిగోలూ” (ఇక్కడికిరా, ఇక్కడికిరా) అని ఆవ్వ్యానిస్తాడు 
అప్పటికీ కదలిక ఉండదు, అయినా, అతడు శాంతం వహించి, వొగ 
పీలుస్తూ, ఆ రాతి మీదనే పావుగంట సేపు కూర్చుని, కష్టపడి వనిచెయ 
వలసిన మరొక దినం వచ్చిందని ఆ ఏనుగు తెలుసుకొనేటట్టు చేస్తాడు. 
ఊజీ వనుగును తొందర వెడితే అది ఎదురు తిరగవచ్చును ! 


వెంటనే ఆ యేనుగు ఆ గడ్డిలోంచి బయటకు వస్తుంది. ఊజీ 
దానితో ముచ్చట లాడుతూ “నీ కోనం ఎదురుచూనూ ఉండడం తప్ప 
నాకు మరొకపని లేదనుకున్నావా ? చూడూ! నిన్నటి మధ్యావ్నాం 
నుంచీ నీవు వోయిగా మేస్తున్నావు. నేనో చలిది భోజనంలో ఒక 
ముద్దయినా నోటపెట్ట లేదు” అని అంటాడు. 


కుంజర యూధం 19 


దాన్ని ఆదేశిస్తున్నట్టుగా హిట్‌ " (Hmit = కూర్చో) అని 
అతడంటాడు, 


అది తన కటిపదేశాన్ని వంచి, కాళ్లు నిడుపుగా ఉంచి, తన 
యజమాని తన్ను సమీపించడానికి సమ్మతిని తెలుపుతుంది, 


టా (Tah = నిలువుము)అని మళ్లీ ఆజ్ఞ యివ్యగానే, అది 
అలాగే చేస్తుంది. ముందు కాళ్లు దగ్గరగా చేర్చి, అప్పుడు మావటీడు 
వంగి, చాని కాళ్లకు కట్టిన బందాన్ని విప్పి చాని మూపుమీద పడ 
వేస్తాడు. ఈ బందాలు గొలుసులై వుండవచ్చు; లేదా పేముతో 
తయాశై నవై నా కావచ్చును! బందం వేసినప్పుడు, అది ఇటూ అటూ 
జోగిపోతూవుండి [కమంగా చాట్లు వేస్తూ నడుస్తుంది, బందం వేసినా 
నరే, అది వేగంగా నడవగలదు. కొంచెం దూరం వరకూ మనిషి 
పరుగెత్తినట్లుగా అది వేగంగా నడవడం కద్దు. 


కాళ్లబందం తీసి వేశాక ఊటీ “కూర్చో” అని ఆజ్ఞ యిసాడు. 
ఏనుగు కూర్చుంటుంది. అప్పుడు అతడు దాని వీపుసెకి ఎక్కికూర్చుం 
టాడు, వనుగ్కు వెనకటిదినం మేత మేన్తూ ఏదారిని వచ్చిందో, 
ఆ దారినే వెనుకకు పయాణంచేసి మకాము చేరుతుంది. 


మకామునకు వచ్చాక ఊజీ భోజనంచేసి, |పవావాపు నీటిలో 
ఏనుగును బాగా తోమి కడిగి, పనిచెయ్యడానికి దానిని సిద్ధపరుస్తాడు. 
ఆరోజున చెయ్యవలసినపని _ మకామునకు రెండువేల అడుగుల 
ఎత్తులో ఉన్న కొండను ఎక్కుడమూ, చెట్టు నరికి సిద్ధంగా ఉంచ 
బడిన దుంగను [కింది |పవావాం దగ్గరకు తీనుకురావడమున్నూ. 


నాలుగు టన్నుల బరువైన దుంగను నన్ననీ కొండపై భాగం 
నుంచి ఈడ్చుకొని రావడం ఎంతో (పమాదకర మైన వని, ఆ దుంగ 


2G కుంజర యూధం 


పకణమెనా దొర్హిపోవచ్చును. కాని, దానిని లాగుకొని వచ్చే ఏనుగు 
పతి అడుగు - కాదు కాదు - [పతి అంగుళమూ ఎంతో జా[గత్తతో 
గమనించి పనిచేస్తుంది. అప్పుడు దానికి ఉండేశాంతం ఎవ్వరికి ఉండదు. 


పిమాదకరమైన ఘట్టం తప్పిన తర్వాత - అంచు - సన్నని 
కొండ చెభాగంనుండి ప్రవాహానికి అరమైలు దూరం వరకూ 
దుంగను తెచ్చాక = అక్కడినుంచి దాన్ని [పవాహాం పక్కకు 
తెచ్చివుంచడం అంత కష్టమైన పని కాదు. అక్కడికి దుంగ చేరేనరికి 
మధ్యాహ్నం మూడు గంటలయి ఉంటుంది. అప్పుడు మావటీడు దాని 
సరంజాము తీసివేసి, కాళ్లకు బంచాన్ని తగిలించి వీపు చరుస్తూ 
“ఇక నీవు పోయి హాయిగా  మేయవచ్చును”అని ఆ వనుగుతో 
చెపాడు. చెప్పాడే _ కాని, ఆ ఏనుగు మేతకు కొంత శమ పడవలసే 
ఉన్నది. చెట్టు కొమ్మలను విరవడం, తీగలను తెంపడం, గడ్డివై భాగాన్ని 
తుంచడం మొదలై నవి చేస్తేనేగాని, దానికి నమలడానికీ, మింగ 
డానికీ దొరకదు. ఊజీకి కూడా అంతటితో వి|శాంతి లభించదు. 
నరంజామును బాగుచెయ్యడం, దుంగను సరిగా ఉంచడం, ఏనుగు 
నడుముకు కనే తాళ్లను నారతో తయారు చెయ్యడం మొదల్రైన 
వనులు అతనికి వుండనే వుంటాయి. ఇలాగు నరంజాము చేనివేసి 
నప్పుడే ఏనుగు దుక్కలనూ, దుంగలనూ లా గేటప్పుడు కొంతళమ 
తగ్గుతుంది. 


మావటీని నిత్యకృత్యం యిది. ఇంత పనిచేసినా, అతడు చాలా 
వోయిగానే ఉంటాడు. 


ఊజీలకు జూదం విఖాంతి స్థానం! వాళ్లు సాధారణంగా 
జూదంలో తమ చొక్కాలను కూడా ఓడిపోతారు. ఒక నంవత్సరంలో 
ఒక్క చొక్కానే మార్చి మార్చి ఆరుగురు ధరించడం నేను చూశాను. 


కుంజర యూధం 2 


పనిచేసేటప్పుడు వాళ్లు చొక్కాలు ధరించరు పని అంతా కీది 
పోయాక సాయంకాలంలోనూ ఏనుగులను తనిఖికి తీనుకుని వెళ్లి 
టప్పుడు మాతం ధరిస్తారు. 


జాను నుంచి మార్చి వరకూ మాత్రం వాళ్ళు ఈ విధంగా 
కష్టపడి పని చెయ్యవలసి ఉంటుంది. తర్వాత మూడు నెలలు వి శాంతి, 
అప్పుడు కూడా దుంగలను [పవాహం ఒడ్డుకు చేర్చేపని లేకపోయినా 
చనుగులను చూచుకునే బాధ్యత వుండనే వుంటుంది. 


మావటివాళ్ళు |పొచీన పద్ధతులలో ఉండడంవల్ల, వారికే 
కాక చారి కుటుంబంలోని యావన్మందికీ వైద్యసహాయం ఎంతో 
అవసరం ! సమీపంలో నివసించే ఐరోపీయుడు తప్ప చికిత్సచేనే మరొ 
కరు ఉండరు. మలేరియా, న్యూమోనియా తరచుగా సంభవిస్తాయి. 
(గవాణి, కలరా, మహాచికము ఆ అడవి [పదేశంలో సంభవిస్తూ 
వుంటవి. ఏనుగులను పనిచేసేటట్లు చేయడమనే ఆకర్షణ అనేదే లేక 
పోతే, ఐరోపియనులు ఇట్టి క్లిష్టపరిస్టితులకు గురియైన అడవులలో 
ఉండడం అసాధ్యమే. ఏనుగులవలెనే అడవిలో నివసించే బర్మీయుడు 
కూడా ఒక విచిత్రమైన రోగి ! వనుగుగాని, ఊజీగాని జబ్బు పడినప్పుడు 
చికిత్సలో ఎక్కువ అనుభవం లేని వైద్యులను కూడా దృఢంగా విశ్వ 
సెంచడం వింతగానే వుంటుంది. అట్టి వైద్యుని దగ్గర (పథమ చికిత్సకు 
ఉపయోగించే మందులు ఉండే చిన్న వెస్టై - విస్కత్తుల డబ్బావంటిది - 
మాతం ఉంటుంది. అయితే నేం! ఆ వైదు మీద గల గట్టిన్యి నమ్మ 
కమే మందులు లేని కొరతను తీరుస్తుంది. 


వబ కుంజర యూధం 


ల 


మనుష్యులు ఎంత కాలం జీవిస్తారో పఏనుగులున్నూ అంత 
కాలం జీవిస్తాయి. మనుష్యులకు ఎప్పుడు యుక వయస్సు వస్తుందో 
వాటికిన్నీ అదే నమయంలో యుక్తవయస్సు వస్తుంది. జీవితాంతము 
వరకూ గజములూ, మనుష్యులూ కలిసిమెలిసి ఉండగలరు. ఒకర్‌ 
నింకొకరు బాగా తెలుసుకొని, పరస్పర న్వభాబాలను [గహింపగలరు. 
మరి ఏ పెంపుడు జంతువునకూ ఇలా వుండడం సాధ్యంకాదు. 


మకాములో ఒక బాలుడు పుట్టవచ్చు; అదే సమయములో 
ఒక ఏనుగు పిల్ల అక్కడికి ఒకటి, రెండు మైళ్ళ దూరంలో - అడవిలో 
పుట్టవచ్చును, అయినా - ఆ చాలుడూ, ఈ పనుగు పిల్లా కలిసి మెలిసి 
చెరిగి కలిసి మెలిసి ఆడుకొని, పెద్ద అయాక కలిసి మెలిసి పనిచేసి - 
చివరకు వయన్సుముదిరి అరవై యేళ్లు ఒంటికి వచ్చినా ఎంతో పరి 
చీతులైన మిత్ఫులవలెనే [వవర్శిస్తారు. 


ఏనుగులు కట్టులో వున్నప్పుడు జతకట్టవు. అవి స్వేచ్చగా 
పరినర [వబేశాలలో తిరుగుతూ వున్నప్పుడే జతకడతాయి. యుద్ధం 
జరుగుతూవున్న కాలంలో నేను ఒకప్పుడు ఇద్దరు యుద్ధవార్తా విలేఖ 
రులతో ఏనుగులను గురించి ముచ్చటిస్తూ వుంటిని. వారిలో ఒకడు 
అమెరికా దేశస్థుడు; ఇంకొకడు ఆ(ఫికా 'దేళన్థుడు. “వాటి [పణయ 
(ప్రవృత్తులను గురించి ఏనుగులు సిగ్గుపడతాయట, నిజమేనా?” అని 
ఆస్టేలియా దేశస్థుడు [పళ్నించాడు. నేను సమాధానం చెప్పడానికి 
ముందుగానే అమెరికా చేళస్థుడు అందుకుని చిరునవ్వు నవ్వుతూ 
“అవి సిగ్గుపడుతూ వుండవచ్చు. నీవు సిసపడవా?” అని అన్నాడు. 
మేము నవ్వుకున్నాము. 


కుంజర యూధం వివ 


ఏనుగులు రవాన్యంగా జతకడతాయి. తన ఏనుగు ఎప్పుడు 
జతకట్టినది ఆడ మగ వనుగులోఊజీ"లకు కూడా తెలియక పోవచ్చును, 
సాధారణంగా, శెలిసినా, దాన్ని గురించి ఎవ్వరూ పొటించరు; ఆవిమ 
యాన్ని గురించి పనంగించరు. 


సాధారణమైన పిడియేనుగు పదిహేడు, ఇరవై యేండ్ల 
వయస్సు మధ్యలో జతకడుతుంది. దానికి నియమితమైన బుతువు 
అనేది లేదు. స్వాభావిక మైన [పోదృలం కలిగినపుడు జతకడుతుంది. 
నర్కునులలో ఉండే ఆడ ఏనుగులు ఇరవై రెండు నెలలు గర్భం ధరిస్తు 
న్నట్లు = యీ నడుమ జరిపిన పరిశీలనల వలన శెలుస్తున్నది. దీన్ని బట్టి 
ఏనుగులు ఇర వె రెండు నెలలు గర్భం ధరిసాయని నిశ్చయింప బడినది. 
కాని, పది నెలలు అయేదాకా, తాను గర్భం ధరించినట్లు ఆ యేను 
గుకే తెలియదు. తెలిసిన తర్వాత అది ఆ మీద మిగ పనుగును 
దూరంగా ఉంచుతుంది, కాని ఒక పిడి వనుగుతో స్నేహంచేసి, దానిని 
చెలికత్తెగా |గహించి, దానితోనే ఉంటుంది. ఒకప్పుడయినా దానిని 
విడిచివెట్టదు. ఎప్పుడూ ఆ రెండూ కలిసే మేస్తూఉంటాయి. వాటిని 
వేరుచెయ్యడం సాధ్యంకాదు. వేరు చెయ్యడానికి యత్నించడం పాపం 
కూడాను. ఇటువంటి సందర్భాలలో అవి ఒకచానికి ఇంకొకటి నహాయ 
పడుతూ ఉంటాయి. ఏనుగు పిల్లను కనిన యెడల, ఆ పిల్లను కాపొడ 
డానికి ఇద్దరు తల్టులు కావాలి, లేకపోతే పులులు ఆ పిల్లలను తిని 
వేస్తాయి. పనుగులు ఇంత జా[గతగా ఉన్నాకూడా, పుట్టిన పిల్లలలో 
నూటికి ఇరవై అయిదింటిని పులులు తిని వేన్తూనే వుంటాయి, 


బిడ్డ పుట్టిన తర్వాత తల్లి యేనుగూ, దాని చెలికతె అయిన 
ఏనుగూ ఆ పిల్లను తమ రెండిటి మధ్యా ఉంచుకొని కాపాడుతాయి. 
అవి మేత మేసేటప్పుడు కూడా ఆ పిల్లను విడవవు, 


24 కుంజర యూధం 


ఏనుగు పిల్లను చంపదలచిన పెద్దపులి "పెద్ద ఏనుగులను రెండిం 
టినీ దూరంగా తరుమగొట్ట వలసి వుంటుంది. అందుకోనం అది 
మొదట వెనుక పాటున తల్లి ఏనుగు మీద పడి, దానిని బెడరగొట్టి 
తరిమి వేస్తుంది. తర్వాత వెనకకు వచ్చి వెంపుడు తల్లిగా వ్యవహ 
రిన్తున్న ఏనుగును బెదరగొట్టి తరిమి వెయ్యడానికి యత్ని స్తుంది. తల్లి 
యేనుగు కొద్ది సేవటిలో తిరిగి రాగలదనే ధైర్యంతో చాది ఏనుగు 
బెదరక ఆ పిల్ల యేనుగును విడవకుండా ఉంటుంది. ఇంతలో తల్లి 
యేనుగున్నూ వస్తుంది. అప్పుడు పులి నిరాశతో వెళ్లిపోతుంది. తల్లి 
యేనుగుకూ, దాని చెలికత్తెకూ పెద్ద పులి చెబ్బలవల్ల కలిగిన గాయా 
లకు నేను చాలా సార్లు చికిత్స చెయ్యడం జరిగింది. 

నిర్బంధంలో ఉన్న తల్లియేనుగు, మనుష్యులవల్ల తన పిల్లకు 
అపాయం కృలుగుతుందేమో అని కొంచెమైనా నందేహించదు. ఒక్కా 
సారి మాతం ఒక తల్లియేనుగు నన్ను ఎదిరించడం నంభవించినది. 
బిడ్డను కన్న తర్వాత తల్లిని అభినందిస్తూ చాని తొండాన్ని మెల్లగా 
తట్టినాను. నేను ఆ పిల్ల యేనుగును కూడా మెల్లగా తట్టినాను. అది 
తన చిన్న కళ్ళతో నన్ను చూడనన్నా చూడలేక దబ్బున నా మోకా 
లె గట్టిగా కొట్టి పదో అపాయం జరుగుతున్నట్లు గట్టిగా అరచింది. 
ఆ అరపుతో = నేను వెనుకకు దుముకు వేని, తల్లి యెనుగు తొండం 
దెబ్బను తప్పించుకున్నాను. కొన్ని అంగుళాలలో తప్పిపోయినది 
కాని, లేకపోతే నేను ఆ దెబ్బకు చచ్చిపోయి వుందును. ఆ యేనుగు 
నన్ను ఇరువై గజాల దూరం వెంట తరిమి తర్వాత తన పిల్ల వద్దకు 
వెనక్కు వెళ్లిపోయింది. 

కొత్సగా పుట్టిన పిల్ల ఏనుగు తల్లి పొదుగు అందకపోతే నేను 
ఒక ప్పుడు దాన్ని పట్టుకొని ఎత్తైనచోట ఉంచి పొదుగుకు అందించాను. 
నేను తమాషపొకు ఇలా చేశాననే భావం ఆ తల్లి సూచించినది. 


కుంజర యూధం 25 


మూడు నాలు గేళ్ళు వయస్సు వచ్చేదాకా పిల్ల యేనుగు తల్లి 
కాలి మడమల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. అంత కాలమూ అది తల్లి 
పాలు తాగుతూ జీవిస్తుంది. ఇది ఎప్పుడూ తల్లి కాళ్ల సందుల్లోనే 
తిరుగుతూ వుండడం వల్ల దానికి పె [పాణులవ ల్ల ఎట్టి అపాయమూ 
కలగడానికి అవకాశము ఉండదు. 


పుట్టినప్పుడు ఏనుగుపిల్ల తొండం ఉపయోగరహిత మైన అంగం 
గానే వుంటుంది. అది ఒక [పక్కగా చెరుగుతూ, పిల్ల యేనుగు తల్లి 
పాలు సులభంగా నోటితో తాగటానికి అవకాశం కలుగ జేస్తుంది. 
మూడు నాలుగు నెలల పాయం వచ్చేవరకూ చాని తొండం వంచ 
డానికి వీలులేకుండా కొయ్యజారి వుంటుంది. ఆ తర్వాతనే దాని 
ఉపయోగం పా9రంభమవుతుంది. చానీని వంచడానికీ వీలుపడుతుంది. 


ఐదాకేండ్డ వయన్సు వచ్చేసరికి పనుగుపిల్లకు తన ఆహారాన్ని 
శ ౧ న్ని, 
తాను సంపాదించుకోవడం తెలుస్తుంది. అప్పుడు అది తల్లీ పాలు 
వడిచిపడుతుంది, 


పిడి యేనుగు తన జీవితకాలంలో సామాన్యంగా నాలుగు 
పీలలను "పెడుతుంది. ఒకొక్కపుడు కవల పిల్లలు కలగడమూ 
య 0౧ 
ఉఅటు౦ది. ఎడపిల్ల, కడపిల్ల* రెండూ తల్లిని వెంబడించి తిరగడం 
సాధారణంగా కానవస్తుంది. నాల్షిటికం కు ఎక్కువ పిల్పలుకూడా 
ఉండవచ్చు. 


తల్లి పాలు విడిచాక ఏనుగు పిల్లకు మొరటుతనం కలుగుతుంది. 
మన చాలబాలికల్లు స్వాతం|త్యాన్ని కోగేరీతిని అవి కూడా కొంత 
స్వేచ్చను అభిలపించినందువల్ల కొంత కూభరస్వభావమూ ఏర్పడు 
తుంది. 


26 కుంజర యూధంః 


బలవంతులు తమ సావానవపరా|క మాలను వెల్లడించుతూ' 
బుజాలు చరచుకొనే స్థితి, ఏనుగు పిల్లలకు పదిహేను, పదహోరేండ్ల 
వయస్సులో కలుగుతుంది. ఆ నవయొవనదళలో తమకు ఏమి కావలసి 
వున్నదీ తెలిసికొనే ళకి వాటికి వుండదు. కొన్ని శీఘంగానే ఆ 
విషయాన్ని |గహిస్తాయి. కొన్ని (గ్రహించలేవు. వాటి న్వభావం 
వేర్వేరు విధాలుగా ఉంటుంది. 


పదవోరునుంచి ఇరవై యేళ్ళ వయన్సువఠకూ వున్న మగ 
ఏనుగు ఆడ ఏనుగుతో సరనమాడుతూ వుంటుంది; ఒకప్పుడు ఎక్కువ 
సాహసాన్ని పీదర్భిస్తుంది. కాని, సాధారణమైన ఏనుగు ఇరవై. 
యేండ్ల [పాయం వచ్చేవరకూ ఎట్టి మదోదేకాన్నీ వ్యక్తం 
చెయ్యదు. ఆ ఉద్రేకంలో లేనపుజే అది జతకడుతుంది. మదించి 
వున్నపుడు అనాగరక మైన కామోదే”కమూ, కలహాపికృతీ వెల్లడి 
అవుతూఉంటవి. 


ఇరవై నుంచి ముప్ఫయి అయిచేళ్ళవయస్సు వరకూ వనుగుకు- 
కన్నుల సమీపంలో ఉండే ఒక రకమైన మాంన గింథుల నుంచి 
మదజలం సవిస్తూవుంటుంది. పతి సంవత్సరమూ ఎండాకాలంలో 
రెండు వారాలపాటు--వనుగులు జతక్చు నమయంలో మగ పను 
గుకు ఆ మాంసగింథుల నుంచి మదజలం కారుతూ వుంటురేది. 
ఆ సమయంలో ఏనుగు మిక్కిలి ఉదే9కాన్ని పొందుతుంది, 


ముప్పయి అయి దేండ్రనుంచి నలభై అయిదేళ్ళ వరకూ మద 
జలిసా9వం వృద్ది పొందుతూ వుంటుంది. అది బొట్లు బొట్లుగా 
ఏనుగునోట్లో పడుతుంది. దాని యొక్కరుచి పనుగుకు ఉ( దేశాన్ని 
కలిగించడమే కాకుండా, దాని స్వభావాన్ని మిక్కిలి కూరంగా 
మారుస్తుంది. ఆ వయస్సులో అది గొప్ప బలం కలిగి ఉంటుంది, అది 


కుంజర యూధం 27 


మదోది_క్షమై ఉన్న సమయంలో దానిని వ మహాోవృ జానికయి నా 
దృఢంగా కట్టివియ్యవలెను. లేకపోతే అది తన మావటివానిశే 
కాకుండా మిగిలిన ఏనుగులకు కూడా అపాయాన్ని కలిగించగలదుః* 
అప్పుడు దానికి ఏదీ సంతృప్తిని కలిగించలేదు. అది పిచ్చియె త్తిన 
దానివలె కానవస్తుంది. 


నలభై అయిదేండ్ల నుంచి వభయి ఏళ్ల వయన్సులో పనుగు 
మదం [కమ [కమంగా తగ్గుతూ = చివరకు నశిస్తుంది. ముప్ఫయి 
అయిదు, నలభై అయిదు ఏండ్ల మధ్య, మంచి వయస్సులో = మదో 
ద్రేకంతో ఉన్నప్పుడు 'తొమ్మండుగురు మనుష్యులను చంపిన వనుగులు 
కూడా కలవు. అయినా, తర్వాతి వయస్సులో కొంత మదం ఉన్న 
ప్పటికీ అవి విధియంగా ఉంటాయి. కాని, వనుగుకు అరవై యేళ్ల 
వయస్సు వచ్చేదాకా _ దానివల్ల అపాయం కలగదని నమ్మలేము. 


పూబాన్‌ ఒక గొప్ప యేనుగు. సామాన్యంగా అది స్నేహ 
పా్యతమెనదే; నేను దాని దంతముల|క్రిందనుంచీ, తల [కిందనుంచీ 
నిర్భయంగా నడిచి వెళ్లివాడను. అది టాంగ్‌ డ్విన్‌ అటవీ పొంతంలో 
వున్నపుడు మదించి, గొప్పఉ[చేకం పొందినది. అది ఆ ఉ(బేకంలో తన 
మావటివానినే కాకుండా మరొక మనిషినీ,  ఇండు ఆడు పనుగు 
లనూ చంపివేసినది. ఎవరైనా మనుష్యులు దాని దృష్టివథంలో 
పడితే, వారివెని అది తిరగబడేది. అది గ్రామాల్లో (ప వేశించి ధాన్యపు 
కొట్లను ధ్వంనం చేసేది. దానిపేరు చెప్పితే ఆ[పాంతంలోని వారంతా 
గడగడ లాడేవారు, దాన్ని పట్టుకొని తీసుకువచ్చిన వారికి మూడు 
వందల రూపాయల బహుమానం యిస్తానని [పకటించాను. దాన్ని 
పట్టుకోవడం సాధ్యం కాకపో శే చంపి వెయ్యాలని కూడా చివరకు 
నిశళ్చయించాను, 


25 కుంజర యూధం 


అది పది [గామాలకు నిలయమైన సైయావా కనుమలోని 
దట్టమైన వెదురు అడవిలో తిరుగసాగినది. నేను కొద్దిసామానులు 
మోస్తున్న నాలుగు వనుగులతోనూ, నా తుపాకులు పట్టుకు నే 
కో - నైన్‌” అనే పిల్లి వానితోనూ అక్కడికి బయలు చేరాను, 
పూబాన్‌ను పట్టుకోడానికి వెళ్లేముందు, సాయంకాలమే నేను నాజోడు 
గుళ్ల చారును వరీకించి చూచుకొన్నాను, అందులో తుపాకి 
మందును పూర్తిగా కాకుండా సగం వరకే ధట్టించాను. ఎక్కువ 
కఠినంకాని అ[గభాగం గల తూటాను ఎడమవైపు గొట్టంలో బిగించి, 
కుడి నాళంలో మామూలుగా కఠినా[గం గల తూటానే బిగించాను, 
ఆ వనుగును చంపాలనే అభి పాయం నాకు లేదు. దాని ముందు 
కాళ్లలో ఒక చానికి గాయంకలిగించి, పూజాన్‌ను స్వాధీనం చేసుకుని 
దోనిని కుదట పరచి, తర్వాత ఆ గాయాన్ని మాన్చాలని నా 
ఆశయం. నూరు గజాల దూరంలో వున్నా గురిచేసి, లవ్యాన్ని కొట్ట 
గలననే ధైర్యం నాకు ఉన్నది. 


నేనీవిధంగా అనుకున్నాను కాని క్యానైన్‌ నన్ను |బతిమాలుకు 
న్నాడు-ఆ ఏనుగును గుండుతో కొట్టిస్వాధీనం చేసుకోవద్దని. తాను 
స్వయంగా వెళ్లి చానిని లొంగదీనుకుని తీసుకువచ్చి, మూడువందల 
రూపాయల బహునుతీ పొందాలనే ఆశ అతనికి ఎంతో ఉన్నది. చాని 
అలవాట్లను గూర్చీ, వినయ విభేయతలను గూర్చీ తనకు బాగా 
తెలుసుననీ, ధైర్యంతో దాని ఎదటికి పోయి, లొంగరీసి, తీసుకు 
రాగలననీ, అందుకు అనుమతి ఇవ్వవలసినదనీ వేడుకొన్నాడు. దుర 
దృష్టవశాత్తూ అతనికి అనుమతిని ఇవ్వడం జరిగింది. 'తెల్లవారకుండానే 
క్యా -నెన్‌ వెళ్ళిపోయినాడు. నేను మరునాడు వగలు మూడు 
గంటల వేళకు అక్కడికి వచ్చాను. పూజాన్‌, ఆ కురవానిని చంపి 
వేసినదనే ఘోరావా ర్త తెలిసింది ! 


కుంజర యూాధం 29 


ఆరా|తీ నాకు నిద లేదు. ఇది వరకు వరిపొలంగా వుండిన సమ 
తలంలో పడక వేనుకున్నాను. వెన్నెల బాగా కాస్తున్నది. నేను వడు 
కోవడానికి ముందే - పూజాన్‌ ను పట్టుకోవడానికి మరునాడు ఏమి 
చేయవలసినదీ నిశ్చయించుకున్నాను. ఏవిధంగా అయినా దానిని 
తిరిగి పట్టుకో వాలనే నాసంకల్పం! నా|పీతిపాతుడైన క్యా - సైన్‌ను 
చంపినందున, దానిమీద పగతీర్చుకోవాలనే అభి పాయంలేదు. ఆ అడ 
విలో వుండే సమ న్తమును గురించీ శెలిసిన వాడిని - వేరొకనిని నేనెరు 
గను. అతడు అన్నిటినీ |పేమించేవాడు. ఈ యేనుగువై నేను కసి 
తీర్చుకుంకే, అతని మనస్సు తోభపడుతుంది ! నాకు కొంచెం నిద 
పట్టింది. ఇంతలో “శ్రాంక్‌. శ్రాంక్‌, క్లాంక్‌ " అనే ధ్వని వినబడి తెలిపి 
వచ్చింది. అదృష్టవశాత్తూ, పూబాన్‌ ముందు కాలికి కట్టబడిన గొలుసు 
సగం తెగి దాని కాలినే ఉన్నది కలలోంచి మెలకువ వచ్చినట్లు 
ఆ విషయం అప్పుడు నాకు స్ఫురణకు వచ్చినది! ఒక్క గంతువేసి 
నేను లేచి నిదానించి ఆ వైపుచూచాను. అెండు వందల గజాల 
దూరంలో పూబాన్‌ కానవచ్చింది. అది, తన్ను ఎదిరించేవారు 
ఎవ్వరూ లేరనే ధీమాతో (పపంచాన్నంతటినీ తృణీకరిస్తున్నట్లు 
నిలిచివున్నది. నేను రెప్ప వెయ్యకుండా దాన్ని చూడసాగాను. అది 
“క్లాంక్‌, క్లాంక్‌ క్లాంక్‌ "అని కాలి గొలుసును చప్పుడు చేస్తూ మళ్ళీ 
ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ చప్పుడు మరి వినబడలేదు, 


మర్నాడు ఉదయాన్నే నేను నిర్ణయించిన పద్దతి (పకారం 
చెయ్యదలచుకున్నాను. మొదట అది ఎక్కడ వున్నదీ తెలుసుకుని, 
నేను ఒక సురకితస్థలంలో ఉన్నాను. నాలుగు తుపాకులతో కూడా 
ఇరవైమంది బర్మీయులను, పూశాన్‌ను నేను ఉండేవైపు తరుము 
కొని రావడానికి పంపాను. 


80 కుంజర యూధం 


పూజాన్‌ వాళ్లను నాలుగుసార్లు ఎదిరించింది. నాకు తుపాకీ 
ధ్వనులు వినబడ్డాయి. చివరకు అది మనస్సు మార్చుకుని నేను ఉన్న 
వెపు రాసాగింది. నేను ఆరడుగుల ఎత్తుగా ఉండి, పాడుపడిన ఒక 
దేవాలయం మీద కూర్చున్నాను. నా వెనుక పటోలోన్‌ 2౪01020 
నది యొక్క గట్టు = నూరడుగుల ఎత్తయినది ఉన్నది, నా ముందు 
భాగంలో వరిచేను కోసిన ఖాళీపొలాలు ఉన్నవి. వాటిమీదుగా 
ఆ ఏనుగు వస్తుందని నాథావన. దాని కాలీకి తుపాకి "దెబ్బతో గాయం 
కలిగించి, దాన్ని లొంగతీసుకుని, తర్వాత ఆ గాయం మాస్చాలని 


ఇప్పటికీ నా నంకల్పం ! 


వూబాన్‌ తల చెకి ఎత్తుకుని ఆ అడవిలోంచి వచ్చినది? అది 
ఒక్కసారి నిలిచి, తర్వాత అడ్డుదారిని పొలాలలోంచి రాసాగినది. 
నేను మోశాలివై కూర్చుండి గురిచూచి దాని కాళ్లకు దెబ్బతగి లేటట్లు 
తుపాకి (పేల్చాను. కాని గురి తప్పింది. దాని ముందు కాలి పొదము 
నకు దట్టముగా అంటుకొన్న దుమ్ముకు మాతం గుండు తగిలింది. 
ఆ యేనుగు దూరంగా అంగలు వేస్తూ ఆ గుండును విదల్చుకొన్నది. 


పూభాన్‌ నిలిచి నన్ను ఎదుర్కొడానికో, నా తుపాకీని ఎదు 
ర్కొాడానికో గ్నిరున తిరిగింది, తన తొండాన్ని మడిచి నోటిలో ఉంచు 
కుని ఎదిరించడానికి సిద్ధ మైనది. అప్పటి దాని వైఖరి ఎప్పుడూ 
మరపునకు రాదు. అప్పుడు నాకు తుపొకిలో తూటా బిగించడానికై నా 
అవకాశం లేదు. అందువల్ల కుడినాళం మీదనే నేను ఆధారవడ వలసి 
వచ్చినది. ఆ గుండు చెబ్బతో అది చచ్చిపోతుందని తెలుసు, కాని 
నాకు మొగ్గాంతరం లేకపోయింది; ఇర్నవె అయిదు గజాల దూరంలో 
అది వుండగా నేను తుపాకి (పేల్చాను. పూజాన్‌ అయిదు గజాల 
ముందుకు వచ్చి .పడిపోయింది. దాని తల నేలవ్వె వాలిపోయింది. 


కుంజర యూధం ౩1 


దంతాలు నేలలోకి తొమ్మిది అంగుళాల వరకూ చొచ్చుకుపోయాయి! 


కొన్ని సెకెండుల కాలం అది సంజాళించు కొన్నది. కాని వెంటనే 
బౌర్లి పడి పా9ణం విడిచింది. 


నాకు ఎంతో దిగులు కలిగింది, తుపాకీని [కింద పడవేసి 
మిక్కిలి విచారించాను. నేను, పూచాన్‌ (బతికి ఉండగా పట్టుకో లేక 
పోయాను: నన్ను విచారించే అధికారి లేడు! జరిగిన దానిని చె అధి 
కారులకు తెలుపగా, వారు ఆ పనుగు యొక్క "రండు దంతాలనూ 
నాకు జ్లాపకార్థంగా బహూకరించారు, కాని, అవి రెండు విధాలుగా 
నా అనమర్థతకు చిహ్నోలని నా భావన, మొదటిది - దానిని నేను 
(బతికివుండగా పట్టుకోలేక పోయాను. శెండవది - ఉత్తమమై, గొప్ప 
సాహనం గల ఆ జంతువును (బతుకనియ్యక, దాని [పాణం తీశాను ! 


డూ 


ఖెడ్డాచేసి వనుగులను పట్టుకొన్న తర్వాత వాటి శక్తిని (క్రుంగ 
దీసి, తర్చీతు చెయ్యడానికి ఎంతో కాఠిన్యం వహించవలసి ఉన్నది. 
సాధారణంగా పదిహేను, ఇర వై యేళ్ల వయస్సు మధ్య నే అడవి 
'యునుగును పట్టుకోవాలి. అప్పుజే అది బాగుగా పని చెయ్యడానికి 
తగి ఉంటుంది; పని చేసి, దానికి "పెట్టిన డబ్బును అది సంపాదించుకో 
గలదు కూడా. కాని, అట్టి వయన్సులోవున్న మగ యేనుగునుగానీ, 
ఆడు పనుగునుగానీ లొంగదీసి తర్చీతు చెయ్యడం [శమ సాధ్యమైన 
పని. అలా చెయ్యడానికి సాధారణంగా కొన్ని వారములు తీసు 
కుంటుంది. దానిని గొలుసులతో ఒక చెట్టుకు కట్టివేస్తారు. అది ఆ 
గొలుసును తెంపుకొని పారిపోవడానికి ఎడతెగకుండా యత్నిస్తుంది. 
ఆ విషయంలో చాని మెడ, చీల మండలు ఎంతో పని చేస్తాయి. 


వ్ర కుంజర యూధం 


నిర్బంధంలో వున్న ఆ పనుగకు ఆహారాన్ని దూరంనుంచే విసిరి 
వేస్తారు. ఆ ఆవోరం దానికి తగినదీ కాదు; నరిపోనూ” సరిపోదు. 
అందువల్ల అది బాగా చిక్కిపోతుంది. దానికి ఆహోరాన్నీ, నీటినీ 
అందించే బాధ్యతను _ దాని ఊజీగాని, అతని నవోయుడుగాని 
వహిస్తారు. అది వాళ్ల మీదకి తొండాన్ని |క్రిప్పినపుడు వాళ్లు ఈ శులతో 
దాని చెంపలమీద పొడిచి, [పతీకారం చేస్తారు. అప్పుడు ఆ గాయా 
లను మానడం సాధ్యం కాదు, అవి యాగలు మునురుతూ [వణాలుగా 
మారిపోతాయి! 


చివరకు ఆ యేనుగు హృదయవిదారకంగా దుఃఖించి చాలా 
కృళిన్తుంది. అప్పుడది తాను నిర్బంధంలో వున్నట్టూ, ఇకమీద తన 
జీవితం నిర్బంధంలో నే గడవ వలసినట్టూ [గహిస్తుంది. అంతతో 
శాంతం వహించి, తన సెత్తివె ఒక వ్యక్తి కూర్చోడానికి సమ్మ 
తిన్తుంది. తర్వాత దాని గాయాలన్నీ మాన్చబడతాయి. ఈ రీతిగా 
ఏనుగును వట్టి తెచ్చి మచ్చిక చెయ్యడం కష్టమే! కాని మచ్చిక పడిన 
లయ లు 
ఏనుగుకు బిడ్డ పుట్టినదంశే, ఆ పిల్ల యేనుగును తర్చీతు చెయ్యడం 
ఎంతో నులభం! అది పుట్టినరోజు మొదలు, ఐదేండ్లు వయస్సు వచ్చి 
తల్లిని విడిచి పెళ్లీవరకూ_ తల్లియొక్క ఊజీతో ఎంతో చనువు 
లు లు య 
కరిగి ఉంటుంది. పిల్ల వానివలె అది వానితో తమాషాగా ఆటలాడు 
తుంది. అతన్ని వెంట తరిమినట్లు నటించి తానే దూరంగా పారి 
పోతుంది. ఇలా ఉన్నా అది మావటివానిని నమ్మడం మా|తం 
అరుదు. అతని చేతిలోంచి ఏదై నా పండుముక్కనుగాని, బియ్యాన్ని 
గాని కీనుకునేటప్పుడు ఎంతో జెదురుతుంది. 


తన అయిదవయేట - నవంబరు నెలలో పిల్ల ఏనుగు తల్లిపాలు. 
విడిచి పెడుతుంది. అప్పటినుంచీ అది న్వయంగా సంచరిస్తుంది. అప్పటి 


కుంజర యూభధం వలి 


నుంచే దానిని మచ్చిక చెయ్యడం జరుగుతుంది. ఒకొక్క మకా 
ములో ఐదారు పిల్ల ఏనుగులకు తర్చీతు చెయ్యడానికి సమర్థుడైన 
బర్ఫ్భీయు డొకడు ఉంటాడు. ఒకొక్క. దానికి ఇద్దరు వంతున 
నహాయులూ, మిగతా పనులకు మరి ఎనమండుగురూ కూడా 
ఉంటారు. తర్చితు చేసే మకాము ఒక నదికి నమీపంలోని నమ (పదే 
శంలో ఉంటుంది. నూరు గజాల చదరపు నేలలో కొన్ని చెట్లనూ, 
తగు మాతం పచ్చికనేలనూ మాతం ఉంచివేసి, తక్కిన చానిని 
సదునుచేస్తారు. చాని మధ్య “క్రష్‌? లేక ముక్కోణపు ఆకారంగల 
ఒక సాలను కడతారు. అది అయిదేండ్ల ఏనుగు పిల్లలు పట్టడానికి తగి 
ఉంటుంది, మకాములో పిల్ల భతోపాటు తల్లులే కాకుండా ఒక ఏనుగు 
“కూూంకీ* (Koonkie జ ఉపాధ్యాయుడు) గా ఉంటుంది. అది సాధార 
ణంగా దంతరహితమైన మగ పనుగ్లై వుంటుంది. అది నలభై ఐదు- 
ఏబై యేండ్ల వయన్సు కలిగి శాంతమునకూ విధేయతకూ పేరు 
పడివుంటుంది. 


పిల్ల ఏనుగుల తర్చీతు (పారంభించడానికి కొన్ని సం[పదాయా 
లున్నవి. మొదట “నాట్‌ *ల [Nat.వనదేవత] పూజ జరుగుతుంది. 
అప్పుడు ఆ పనుగుల సాలకు నమీవంలో ఒకో పీఠం ఏర్పరచి దీపాలు 
వెలిగిస్తారు. తర్చీతు చెయ్యడం కోనం బ|రెతోలు నన్నగా కోసి, 
(శాళ్లుగా అల్లి, అది మృదువుగానూ, వంచడానికి వీలుగానూ వుండే 
టట్లు [కొవ్వు పూస్తారు. అరటి పండ్ల గాలలుంచుతారు. పనుగు పిల్ల 
సాలలో వున్నపుడు దానికి జెదురుగాని, చెరలోవున్నామనే భావం 
గాని కలగకుండా వుండడానికి పళ్లు యిచ్చి మనన్సుకు నెమ్మదిని 
కలిగిసూరు. 


ఏనుగు పిల్ల తల్లిపాలు విడిచిన దినం ఉదయాన్నే దాన్ని 
తల్లితోకూడా ఆ [వదేళానికి తీసుకువచ్చి ఆ సొలతోటి, పరినర [పదే 
3 


బ్య కుంజర యూధ9 


శాలతోటీ పరిచయం కలిగిస్తారు. ఎవరైనా చేతితో అరటిపండు 
పట్టుకొని ముందు చారి తీస్తే, ఏ మాత్రమూ అనుమానించక కొన్ని 
గున్నకేనుగులు అతని వెంట తమక పర్పరచబడిన సాలలోకి 
పోశాయి. అవి లోపలికి రాగానే నహాయకుడు రెండు బలమైన అడ్డు 
కజ్ఞలను = అని బయటికి రాకుండునట్లు జార విడుసాడు. కాని, 
సాధారణంగా ఈ విధంగా జరుగదు. పిల్ల యేనుగు తరచు సందే 
హిస్తూనే ఉంటుంది. అది బయట ఉన్నప్పుడు ఒక కాలిని స్వాధీనం 
చేనుకోవలెను. అందుశే_ పిల్లయేనుగు తిరిగే తావులలో జారుముడి 
వేసిన తోలు తాళ్ళను అక్కడక్కడ ఉంచుతారు. అది, తిరుగుతూ, 
ఆ ఉరిలో అడుగు వెయ్యగానే - ఆ సంగతి గమనించిన మనుష్యులు 
ఆ ముడిని బిగించి వేస్తారు. అది కొంచెం సేపు పినుగులాడి, గట్టిగా 
అరిచినా - దాని తల్లి దగ్గరగా ఉన్న యెడల మె త్తపడి లొంగుతుంది. 
తర్వాత దాన్ని మెల్లమెల్లగా సాలలోకి నెట్టుకొని వస్తారు. మొండి 
పట్టు పట్టిన పిల్ల యేనుగులను స్వాధీనం చేసుకోడానికి కూంకీ (గురు 
వుగా వ్యవవారించే ఏనుగు) సాయపడుతుంది. అది తన తలతో పిల్ల 
యేనుగు వెనుక భాగాన్ని తోస్తూ, చాన్ని బంధనస్థానానికి తీనుకు 
వస్తుంది. ఇంత రభసా జరుగుతూ ఉన్నా, (పక్క నేవున్న చాని తల్లి 
పమీ చెయ్యక చూస్తూనే ఉంటుంది. తల్లి యేనుగును బంధించకుండా 
ఉన్నప్పుడే అది ఊరక ఉంటుంది; అలాకాక, దాన్ని బంధి స్తేమాగతం 
అది తన గొలుసులు తెంచుకొని తన బిడ్డను కాపాడడానికి [పయ 
త్నించి తీరుతుంది, 


పిల్లయెనుగు సాలలో (ప వేశించగా, కాలి.తాడు విప్పకుండానే 
దానిని గొలునులతో (తిభుజకార బంధానికి కట్టివేస్తారు. "వెంటనే 
దానికి పళ్లూ అవీ లంచం ఇవ్వడానికి [పొరంభిస్తారు. కాని, అది 
అక్కడినుంచి తప్పించుకోవడానికీ, కట్టు తెంపడానికి రెండు గంటల 


కుంజర యూధం ల్‌ 


సేపు బాధవడుతుంది. చివరకు ఎంతో చికాకు పడి, విధిలేక మావటి 
వాడిచ్చిన అరటిపండు తీసుకుంటుంది. 


పిల్ల యేనుగును యీ విధంగా మోసగించి, స్వాధీనం చేను 
కున్న తర్వాత, దాని తలవైని కొన్ని అడుగుల ఎత్తున _ దానికి 
కాబోయే మావటి వాడు కప్పీని ఆధారం చేసుకుని ఉంటాడు. ఆ 
సాలకు చెరియొక [పక్కనూ ఇద్దరు మనుష్యులు ఆ కప్పీని స్వాధీ 
నంలో ఉంచుకుంటారు. ఆ ఊజీ చేసిన సైగ చూచుకుని, వారు 
మెల్లగా అతనిని ఏనుగు తలమీదికి దింపుతారు. 


పిల్ల యేనుగు “ఛీ, లేచిపోో అనే అర్ధం ఇ చ్చేటట్టు గట్టిగా 
అరుస్తుంది. వెంటనే [పక్కనున్న వారు ఊజీని మీదికి లేవ నెత్తుతారు. 
తర్వాత చానికి ఒక అరటిపండు ఇచ్చి, శాంత పరిచి, మళ్ళీ ఊజీని 
కిందికి దించుతారు. ఏనుగు చికాకు పడగా వానిని లేవనెత్తి మరొక 
అరటి పండిచ్చి దానిని శాంత పరిచి, మ్రీ ఊజీని కిందికి దింపుతారు. 
ఇలాగున చాలాసార్లు జరిగిన తర్వాత విసుగెత్తి ఏనుగు 'నరేలే; 
ఏంజేసాము? నా నెత్తిపెకి ఎక్కి కూర్చోవాలని వుంశే కూర్చో” 
అనే అధి పొయం వ్యక్తం చేస్తుంది. 


తర్వాత, కస్పీకి కట్టి ఏనుగు నడుమువైకి సమంగా ఉండే 
టట్లు చూచి ఒక దుక్కను దింపుతారు. అప్పుడు కూడా అది తప్పించు 
కోవడానికి విశ్వపయత్నం చేసి, చాలా చికాకు పడుతుంది. కొంత 
“నేన్స చానికి ఆహారం ఇచ్చి బుజ్జగించిన తర్వాత విధిలేక ఆ పిల్ల 
యేనుగు చానిని మొయ్యడానికి సమ్మతిస్తుంది. 


అది ముందుకా ళ్లమీద నించుని వెనక కాళ్ళు ముడుచుకొనగా, 
అక్కడివారు “టా (లె) అని దాన్ని లేచేటట్టుచేసి, బరువై న దుక్కను 


శ6 కుంజర యూధం 


దాని వీపుమీద మోపి, “హ్మాట్‌” (కూచో) అని కూర్చో పెడతారు 
ఇలా కొంత సేపు జరుగుతుంది, 


తర్వాత కొంత సేవటికి = కప్పీని విడవకుండా నే ఊజీనుఖంగా 
'దాని తలవైని కూర్చుంటాడు! ఆ యేనుగు మొండిది కాకపోతే = 
ఆ సాయంకాలానికి ఉజీ దానిమీద కుదురుగా కూర్చోగలడు. 

ఈ విధంగా జరగడం సాధ్య మైనప్పుడు అది లొంగినదని చెప్ప, 
వచ్చును. ఇలాగున పిల్ల యేనుగు లొంగడానికి రమారమి పన్నెండు 
గంటల కాలం పడుతుంది. మొండి వనుగులను లొంగదీసుకోవడానికి 
వెదురు కాగడాలు వట్టుకొని రాతికూడా (పయత్నించవలసి 
' వుంటుంది. ఒక్కొాక్కపుడు తెల్లవారే వరకూ యత్ని స్తేనేగాని అది 
లొంగడం సంభవించదు. ఏమైతేనేం? బర్మావారు అట్టి పనుగులకన్నా 
ఎక్కువ మొండివారు. తమ (ప్రయత్నం ఫలించే చాకా పట్టిన పట్టు 
విడవరు. దీని వల్ల మానవళ క్తి గజళ క్రికంశు కూడా బలీయమైనదనీ, 
మానవుడు ఎంతకాలం పట్టినా నరే, తన పూనికను నెగ్గించుకుంటా 
డనీ వ్య_క్షమవుతున్నది. 


మరునాడు ఉదయం పిల్ల యేనుగును బయటికి తీసుకు వెళారు. 
అది, దాని కాలికి బిగింపబడిన తోలు (తాళ్ళతో న కుంటుకుంటూ 
పోతుంది. దాన్ని అక్కడ ఇరవై నాలుగు గంటల సేపు ఒక చెట్టుకు 
కట్టి ఉంచి వేస్తారు అక్కడ ఉన్నంత సేపూ దానికి కాబోయే 
మావటీడు దాన్ని లాలించడమో, హింసించడమో చేస్తూ లొంగ 
దీసుకోవడానికి యత్ని స్తాడు. అతడు దానిని కూర్చునేటట్లుచేసి, దాని 
తల్వె కి ఎక్కి, పది నిమిషాలపాటు కూర్చుని, మళ్ళీ దిగిపోతాడు. 
ఒకొక్కప్పుడు ఐదు నుంచి వది నిమిషాల వరకూ దాన్ని కూర్చో 
పెప్టై ఉంచుతాడు. దాన్ని లొంగదీసుకోవడానికి ఎంతో నిదానమూ, 


కుంజర యూధం విగ 


ఇాంతమూ అవసరం, ఊజీ, కొంచెమైనా చానిఆటలను సాగనియ్యడు, 
ఈ లోపున తల్లి యేనుగును దూరంగా తీసుకుని పోశారు. పిల్లను 
విడిచిపెట్టి పోయిన ఆతల్లి రెండు రాత్రులు ఆ బిడ్డకోసం అరుస్తుంది. 
ఇలా అరవడం మామూలు! అంతేకాని, పిల్ల యేనుగు తనతోశు 
వుండాలనే కోరిక తల్లికి వుండదు. పిల్లకు ఆరేళ్ళు వచ్చేనరికి తల్లికి 
ఆ అభిలాష ఖీణిస్తుంది. తన పిల్ల ఎలావుందో అనే ఆతురత మాతం 
వుంటుంది. 


త ర్వాత పిల్ల యమయేనుగును షికారుకు తీనుకు వెళ్ళడం జరుగు 
తుంది. అప్పుడు అది కూంకీ (పక్కనే నడిచి వెళుతుంది. తోలు (తాళ్లు 
౧ 
వీటి మూపులనుంచి కడుపును చుట్టి వచ్చేటట్టు బిగించి, ఆ రెండిటి 
తా%ళ్ళకూ ముడి వేస్తారు. అందువల్ల పిల్ల యేనుగు తప్పించుకొని 
పొరిపోలేదు. అది నిలిచి పోయినా, కూలబడినా, యీడిగిలబడినా, 
కూంకీ గట్టిగా ఒక పోటు పొడిచి దాన్ని దారికి తెస్తుంది. ఒక్కొ 
క్కప్పుడు తొండముతో కొట్టడమున్నూ జరుగుతుంది. 


ఒకానొకప్పుడు నా మకాములో పందొమ్మిది పిల్ల వనుగులు 
ఉండేవి. వాటిని చూడడానికి ఎంతో ముచ్చటగా ఉండేది. వాటి 
స్వభావం విభిన్నంగా వుండేది. దాన్ని బ'క్టే వాటికి వేర్వేరు పేర్లూ 
వుండినవి. వాటికి పేరు సెశే హక్కు తర్శీతు చేసేవాడిదే! పేర్లు 
౧ లు య 
"పెట్టడానికి ముందు రాత్రి సమయాల్లో అతడూ, వాటి వాటి మావ 
టీలూ ఆ విషయమై చర్చించుకుంటారు! తరుచుగా - తర్చీతు చేసే 
టప్పుడు జరిగే సంఘటనను బట్టి చేరు నూచించబడుతుంది. అలాటి 
సంఘటన ఒకటి నాకు బాగా జ్ఞాపకం ఉంది, 


పిల్ల యేనుగును సాలనుంచి బయటికి తెచ్చిన మూడవ రాతి 
జరిగిన సంఘటన అది! పిల్ల యేనుగు మావటివాని బసకు కొంత 


ఖ్‌ కుంజర యూధం 


దూరంగా చెట్టుకు కట్టబడి ఉన్నది. అప్పుడొక పెద్దపులి వెనకనుంచి 
దాని మీదికి ఉరికినది. పిల్ల యేనుగు ఆ పులిని వెనక్కు తోసివేసి 
దానిని ఎదిరిస్తూ ఇరవై. నిమిషాల సేపు ఆత్మరక్షణ చేసుకుంది. 
ఇంతలో వెదురు కర్ళల దీపొలతో మకాం నుంచి మనుష్యులు వచ్చి 
పులిని తరిమి వేశారు, పిశావశాలి అయిన ఆ పిల్ల యేనుగుకు 
మర్నాడు “చ్యార్మ్శనై న్‌" (Kyam Nine) అనే పేరు పెట్టబడింది. 
“ప్పలికి జయింప శక్యం కానిది అని దాని అర్థం. ఈ పేరు ఎంతో 
చక్కగా అమరింది. అది గు రానికి ఇట్టిన బ్లాక్‌ బ్యూటీ" అనే పేరు 
వంటిది. 


పిల్ల ఏనుగుకు “పెట్టిన చేరు దాని జీవితం ఉన్నంత వరకూ 
ఉండవలసినదే! కుక్కకు దాని వేరు తెలిసినట్లు, పిల్ల యేనుగుకు 
దాని పేరు తెలియదు. ఏపమం™ే - ఊజీలు ఏనుగులను వాటి పేర్లు 
పెట్టి పిలవరు. వాటిని గురించి యితరులు మాటలాడుకోవడానికి 
మాత్రమే ఏనుగుల "పేర్లు ఉపయాగపడతవి. 


పిల్ల యేనుగు పెద్దదై పందొమ్మిదేళ్ళ వయస్సుది అయ్యే 
ణు యమా 
వరకూ తర్చీతులో వుంటుంది. 


ఎనిమిదేళ్ళ వయస్సు వచ్చేసరికి అవి, ఐరోపీయుడై న అధికారి 
చేసే అడవి ప్రయాణాల్లో అతని వెంట సామానులు మోస్తూ తిరుగు 
తాయి. ఆ విధంగానే అవి వంట పాత్రలూ, పడక వస్తువులూ 
మొదలై న సామానులు మోస్తూ కొండలు ఎక్క-డానికీ, నదుల్లో దిగి 
పియాణం చెయ్యడానికీ అలవాటు పడతాయి. బసలలో ఉన్న ప్పుడు 
అవి ఊరికే ఉండక ఉపయోగకరాలెన కొత్త పనులను కొన్నిటిని 
చేర్చుకుంటాయి. వంట చెరకుగా ఉపయోగించడానికి చెట్టుకొమ్మలను 
తొండాలతో పట్టుకుని మకాము చేరుస్తాయి: తమ గొలుసు వెదురు 


కుంజర యూధం 89 


పొదలో చిక్కుపడితే నేర్పుతో విడిపించు కొంటాయి. ఈ విధంగా 
చిల్లర పనులు చేస్తూ, తిరుగుతూ పందొమ్మిడెళ్ళ వయన్సు వచ్చాక 
పనిచేసే ఏనుగులతో కలిసి కలపను ఈడ్చుకొని పోయే పనిని పా9రం 
భిస్తాయి. 


తర్చీతు పారంభ మైన తొలి సంవత్సరాలలో పిల్ల యేనుగు 
తన కయే ఖర్చునూ, తన మావటివాని జీతం సొమ్మునూ సంపాదించ 
లేదు. కాని, ఆ నమయంలో నేర్చుకోవలసిన వన్నీ నేర్చుకుంటుంది. 
పందొమ్మిదేళ్ళు నిం'డేటప్పటికి బరువైన పనులు చెయ్యడానికి తగిన 


శ్రి సామర్థ్యాలు దానికి కలుగుతాయి. 


పందొమ్మిది, ఇరవై యేళ్ళు వచ్చే నరికి చానికి అయిన 
మొత్తం వెయ్యి పొనులు, దాని పోషణకైన ఖర్చు, తర్చీతు ఖర్చు, 
ఊజీకిచ్చే జీతము - కలపగా ఇంత మొత్తం అవ్వుతుంది. ఒక వేళ 
పిల్ల యేనుగు బియ్యపు వర్తకానికి ఉపయోగించినా - ఎక్కువ 
సంపాదించ లేదు. చిన్న వయస్సులో = దాని నంపొదనను ఎక్కువ 
చెయ్యాలని భావించడం - ప్రయత్నించడం మంచి పద్ధతి కాదు. 
చిన్న వయస్సులో ఎక్కువ బరువులు దానిపైని వేసి బాధ పెడితే 
దాని భవివ్యత్తు యావత్తునకూ వోని కలగక మానదు. 


మొ త్తంవెని యేనుగు, చాని ఇరవై య్యోయేడు మొదలు 
కొని, పబై_ అయిదేళ్ళ వయస్సు వరకూ బాగుగా వని చెయ్యగలదు. 
ఈ ముప్పయి అయి బేళ్ళకూ - అన్ని ఖర్చులూ కలిపి ఏనుగుకు మరి 
పదిహేను వందల పౌనులు ఖర్చు అవుతుంది. 


ఏనుగులు సంవత్సరంలో తొమ్మిది నెలలు పనిచేసి మూడు నెలలు 
వి శాంతి వీసుకొంటాయి, దేహపరిస్థితిని బట్ట, కాలపరిస్థితిని బట్టి కూడా 


40 కుంజర యూధం 


దానికి విశాంతి అవసర మే! జూను మొదలుకొని ఫిబవరి చివరివరకూ 
పనిచేసే నెలలు. మార్చి, వృపిల్‌, మే నెలలు మూడూ ఎండాకాలం 
కావడం వల్ల ఏనుగులు అప్పుడు వని చెయ్య లేవు. ఆ కాలంలో 
వాటికి తినడానికి తిండీ, తాగడానికి నీరూ దొరకడమే కష్టం! 


నెలలో పచ్చెనిమిదిరోజులే అవి పనిచేస్తాయి. తక్కిన పన్నెండూ 
సెలవు రోజులు. రోజుకు ఎనిమిది గంటల విధంగా మూడు రోజులు 
కష కేసి తర్వాత రెండు రోజులు వి|శాంతి స్వీకరిసాయి. ఈ విధంగా 
పడాదికి 162 రోజులు - ఇంచు మించు 1,800 గంటలు అవి పని 
చేస్తాయి. నూరు టన్నుల కలపను కొండలనుంచి [పవాహ తీరానికి 
చేరుస్తాయి. అవి యిలా కష్టవడితేనే తప్ప కేకు కలప మిల్లులకు 
చేరడం సాధ్యం కాదు, 


8 


ఇర్నవె అయిదేండ్ల వయస్సు వచ్చేటప్పటికి బాగుగా తర్చీతు 
పొందిన ఏనుగు ఆజ్ఞలకు సంబంధించిన--- ఇరవై. నాలుగు పదా 
లను అర్ధం చేసుకుంటుంది. మావటిని సంజ్ఞలను |గహిస్తుంది; అడిగి 
నప్పుడు ఐదు వస్తువులను నేలమీదనుంచి తీసి అందిస్తుంది. అంకే- 
“డా ను (కత్తిని), “కూన్‌*ను (గొడ్డలిని), కాలిలంకెను, గొలుసును, 
కరను - తొండంతో తీసి ఊజీకి అందిస్తుంది. ఒకసారి, ఒక యేనుగు 
కిందపడిన వేణువునూ, కాలుతున్నపొడుగాటి చుట్టనూకూడా అందిం 
చడం చూచాను, 


అది ఏదైనా దుక్కొకు కట్టిన గెలునును గట్టిగా విగించనూ 
గలదు; వదులు చెయ్యనూ గలదు* మనం చేతులతో చేసిన శ్లు అది 


కుంజర యూధం 4i 


తొండంతో ఆ పనులను చేస్తుంది, అది తక్కిన జంతువులవలె యంతం 
మాదిరిగా కాకుండా (గహించి పనిచేస్తుంది. ఎప్పుడూ పదో నేర్చు 
కుంటూ - ఆలోచిస్తూ వుంటుంది అది గొల్లవాని కుక్కకం శునూ 
కూడా ఎంతో శెలివికేటలు గలది. 


“ఏనుగుకు మరుపు ఉండము అని అంటారు. ఆ విషయంలో 
నాకు నమ్మకంలేదు. ఏదైనా విషయం జ్ఞాపకం వుండాలని అది 
కోరితే, తొండంతో ముడివేసుకున్నదేమో నన్నట్లు అనిపిస్తుంది మను 
ష్యులు బట్టకొంగు ముడివేసుకున్నట్లు! ఇది ఆశ్చర్యకరం ! అది చేసే 
చిన్నచిన్న పనులు, కఖ్టాలు కలిగినప్పుడు అకస్మాత్తుగా ఆ చిక్కు 
లను సరిచేసే తెలివితేటలను వ్యక్తం చేస్తాయి. చానికి శరీరంమీద 
ఎక్కడైనా దురద కలిగినదనుకోండి. ఆ భాగం దాని తొండానికి 
అందనప్పుడు ఒక పొడుగాటి కర్రను తొండంతో తీసుకుని దానితో 
ఆ భాగాన్ని గోకుకొంటుంది. కాని, ఆ భాగంతో చెట్టును రాయుదు, 
ఆ కరకు ఆ భాగం అందకపోతే, దాన్ని పడవేసి పొడుగాటి మరొక 
క్మరను తీసుకుంటుంది. పృదైనా తీగ చెట్టును గట్టిగా అంటి పెట్టు 
శునివుంచు = ఎంతో నేర్పుతో దాన్ని విప్పివేస్తుంది. మనుష్యుడు 
తన రెండు చేతులనూ ఉపయోగించినా అంత నులభంగానూ, నేర్చు 
గానూ విప్ప లేడు, 


అది సాయంకాలం ! ఎగువ టాన్‌ గ్‌ డ్విన్‌ నదికి వెల్లువ వచ్చింది* 
ఎగువనుంచి, ఒక దానిని ఒకటి రాసుకుంటూ కొట్టుకొని వన్తున్న 
దుంగల చప్పుడు బాగా వినబడుతున్నది. నా బనకు కొంత దిగువగా 
ఉన్న ఏటిగట్టు రాతిది; న్మిటంగా - పన్నెండునుంచి పదిహేను అడు 
గుల ఎత్తు ఉంటుంది, రమారమీ వళ్లే గజాల దూరంగా అవతలివై పున 
వుండే గట్టు మట్టిపొరల “ేర్పుతో నిర్మితమైనది. (ప్రవాహం అంత 


49 కుంజర యూధం 


కంతకు అధికమౌతున్నది, అప్పుడే సంచ చీకటి (పొరంభ మెంది. 
(పవాహంయొక్కా వడీని పరిశీలించడానికి నేను పటివైపు వెళ్లాను. 


హఠాత్తుగా నాకు గొప్ప భయాన్ని సూచించే ఏనుగు ఘీం. 
కారం వినబడినది. పోయి చూచాను. ఎదుటివై పు గట్టుమీద ముగ్గురు 
నలుగురు మనుష్యులు "చాలా ఆందోళనతో ఇటూ అటూ తిరుగు, 
తున్నారు. పదో [పమాదం జరిగిందని (గ్రహించి గట్టుఅంచుకు పరు 
గెత్తి వెళ్లాను. “మా స్వే Ma Shwe - బంగారు) ఏనుగు తన 
మూడు నెలల బిడ్డతోకూడా |పఫవాహంలో చిక్కుకొని (ప్రమాద 
స్థితిలో ఉన్నది. నీరు ఆరడుగులకు పైగా ఉన్నందున ఆ యేనుగు: 
మునిగిపోవడానికి సిద్దంగా ఉన్నది. చాలా అపాయకరమైన స్థితి అది ! 
పిల్ల యేనుగు భయంతో అరుస్తూ జెండువలె శేలిపోతూ ఉన్నది. తల్లి 
యేనుగు స్వశక్తిని పూర్తిగా ఉపయోగించి అధికమవుతూ వున్న 
[ప్రవావోన్ని ఎదిరిన్తూ, తన బిడ్డను శరీరానికి జాగా అదుముకుని ఒడ్డు 
చేరాలని యత్నిస్తూ వున్నది. ఏ తణంలోనెనా పివాహపు వడికి 
పిల్లయేనుగు కొట్టుకొనిపోవచ్చు ! కాని, తల్లియెనుగు బిడ్డను 
తొండంతో పట్టుకొని, యావచ్చ క్తినీ ఉపయోగించి అపాయం కలగ 
కుండా చేసింది. 


(ప్రవాహం అంతకంతకు పాచ్చవుతూ వున్నది. రెండడుగుల 
[వవావాం వాశాత్తుగా రాగా, దాని వడికి పిల్లయేనుగు కొట్టుకు 
పోయింది, కాని తల్లియేనుగు దాని వెనకనేపోయి, యాళ్ల గజాల 
దూరాన దానిని పట్టుకొని 'నేనున్నవె పు ఒడ్డుకు వచ్చింది. తన బిడ్డను 
పట్టుకోవడానికి ముందు ఒకప్పుడు మునుగుతూ, మరొకప్పుడు కేలుతూ 
నానావస్థలూ పడింది. ఎంత |శ్రమపడినా, బిడ్డను విడవలేదు. అది 
దాని బిడ్డను తలతోటీ, తొండంతోటీ పట్టుకొని రాతిమయ మైన ఒడ్డుకు 


కుంజర యూధం 48 


అంటి పెట్టుకున్నట్టు ఆనించింది. కాని, ఆ పిల్లయేనుగును అక్కడ 
వుంచడానికి అవకాశంలేదు. అక్కడి అయిదడుగుల ఎత్తున, ఆ పిల్ల 
యేనుగు ముడుచుకొని నిలవడానికి మాతం వీలుగా చిన్నచోటు 
ఉన్నది. తల్లియేనుగు తన శక్తినంతా వినియోగించి, తొండంతో 
తన బిడ్డను మీదికిఎత్తి, ఆ స్థలంలో ఉంచింది. ఈ విధంగా తన 
యశ్నాన్ని సఫలం చేసుకుని వెనక్కు వచ్చి మళ్లీ [పవావాంలో 
పడింది. తానుకూడా ఆ వెల్లువలో బెండువలె తేలిపోయింది. ఇప్పుడు 
తన [పాళాన్ని కాపాడుకొనుటకు యత్ని ంచాలని చానికి తెలుసును, 
అది, తన బిడ్డను ఉంచిన స్థలంనుంచి రమారమి మూడువందల గజాల 
దూరం కొట్టుకుపోయింది. తర్వాత కొంచెం దూరంలోనే ఇరుకైన 
మార్గంనుంచి నది [ప్రవహిస్తుంది. ఆ యిరుకులో పడితే, మరి [బతికే 
ఆశలేదు. ఈ సంగతి తల్లి యమేనుగుకున్నూ తెలుసును ! ఒక్క అనుకూల 
మార్గం మాతం లేకపోలేదు. 'మా ్వే' కూ, ఆ సందుకు మధ్యలో- 
సులభంగా అవతలి ఒడ్డు చేరే స్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలం దానికి 
తెలుసును. అది ఆవిధంగా అవతలి ఒడ్డు చేరుతుందని నా నిశ్చయం ! 
నేను అనుకున్న స్టే జరిగింది, 


పిల్ల యేనుగు పమి అవుతుందో అనే విచారమే నన్ను చాధించి 
నది. అక్కడ, అది పొదాలు ఉంచుకోడానికి మాత్రం నరిపోయేచోట, 
వణికిపోతూ, భయపడుతూ, కాళ్లు ముడుచుకొని నిలిచి ఉన్నది. ఆ 
గట్టుకు అంటి పెట్టుకొని వుండకపోతే అక్కడ ఉండడం సాధ్యపడదు, 


నేను అది వున్నచోటుకు ఎనిమిదడగుల ఎత్తున వున్నాను, 
“దానికి ఏం చెయ్యాలా * అని నేను ఆలోచిస్తూ వుండగానే, సమంగా 
ఎదటివై పు గట్టుమీద ఉన్న “మామే (పేమతో అరచిన అరపు విని 
పించింది. ఆ తల్లి యేనుగు నదిని చాటి, గచ్టైక్కి3 ఎంతో వేగంగా 


44 కుంజర యూధం 


అక్కడికి వచ్చింది! ఆ అరపువిన్న పిల్లయేనుగుకు పా9ణాలు లేచి 
వచ్చాయి ! అది యెంతో ఆనందంతో తిరిగి అరచి, తల్లికి సమాధానం 
ఇచ్చింది. స 
మోకులనూ, వాటినీ ఉపయోగించి, ఆ పిల్ల యేనుగును 
అక్కడినుంచి సురతితస్థలానికి చేర్చడం ఎలాగా ? అని పరిపరివిధాల 
ఆలోచిస్తున్న నాకు పిల్లకు ఎదురుగా అవతలి గట్టుమీద తల్లి కాన 
రాగానే _ ఆ ఆలోచనలన్నీ మాయమయ్యాయి. బిడ్డను చూచిన 
వెంటనే, తల్లి పిలిచిన పిలుపు, అపరిమితానందాన్ని వెల్లడించింది. బిడ్డ 
చెక్కుచెదరకుండా తాను వుంచిన చోటనే అదేస్థితిలో కనబడడం ఎంతో 
సంత్భ ప్రిని కలిగించి వుండాలి, 


చీకటి ఎక్కువైనది [ప్రవాహంలో కొట్టుకొని వస్తున్న 
దుంగలు ఒకదాని నొకటి శానుకొన్సి చేస్తున్న ధ్వనిమా|త్రం వినబడు 
తున్నది, సంతతధారగా వర్గం పడుతూనే ఉన్నది. వరద అంతకంతకు 
'పొచ్చుతునే వున్నది. తల్తీ, పిల్లా ఒకరినొకరు చూస్తూ అలాగే 
ఉన్నారు. ముందు ఏమి జరుగుతుందో అని, ఎదురు చూడడం తప్ప 
మనం ఇప్పట్లో ఏమీ చెయ్య లేమని నిశ్చృయించుకున్నాను. రాతి” 
పరుండడానికి ముందు రెండుసార్లు ఒడ్డుకువచ్చి టార్చిలైటు వేసి పిల్ల 
యేనుగు అదేవిధంగా వుండడం చూచాను. తరచుగా వచ్చి చూసే 
కలిగే ప్రయోజనం చికాకు కలిగించడం తప్ప మశేమీ వుండదని 
తలచి, వెళ్లిపొయ్యాను. తెల్లవారుజామున వచ్చి చూడగా, త్రీ, 
పిల్లా - రెండు ఏనుగులూ అపతలి ఒడ్డున కానవచ్చాయి. నదిని చూ స్తే 
అడుగులోతుకం'చు ఎక్కువ నీరులేదు. అదిన్నీ బురదనీరు! తల్లి, తన 
బిడ్డను ఎలా తీనుకున్నదీ మకాములో ఎవ్వరూ చూడలేదు. ప్రవాహం 
తగ్గాక, అది ఏటిలోంచి అక్కడికి వచ్చి జా[గత్తగా బిడ్డను దింపి 
అవతలిగట్టుకు తీసుకొని వె శ్రీ వుండాలి ! 


కుంజర యూధం శీర్‌: 


ఐదేళ్లతర్వాత - పేరువెన్టేటప్పుడు పిల్లయేనుగుకు *నా-యే- 
యా” (Na-ye-yee= Laughing water = “జలవోసిని) అనే నామ 
కరణం చెయ్యబడింది. 


జపానీయులు బర్మావె పడగా, వాళ్లనుంచి తిరిగి స్వాధీనం 
చేనుకునేవరకూ బర్మాలో ఏనుగుల శస్త్రచికిత్స పాతవద్ధతులలోనూ- 
అనాది కాలపు వద్ధతులలోనూ జరిగేది, యుర్ధానికి కొంచెం ముందున. 
నొప్పి తెలియకుండా చేసే మందులను ఉపయోగించే చికిత్స |పారంభ 
"మెనది. 


ఏనుగు గుం జెలమీది [వణానికి చికిత్స చేసేటప్పుడు దాని దవు 
డల |క్రిందనూ, దంతాల[కిందనూ దూరి పనిచెయ్యాలి. ఇందుకు ఎంతో 
థెర్యమూ, నమ్మకమూ ఉండాలి. అప్పుడు ఎడమచేతితో పది అంగు 
శాల పొడుగూ, నాలుగు అంగుళాల వెడల్పూగల క త్తినీ కుడిచేతో 
ఆరుపౌనులు బరువుకల కొయ్యగూటాన్నీ ధరించి వుండాలి. కత్తితో 
పుండును కోసేటప్పుడు ఏనుగును తల ఎత్తాలని అడగాలి. కత్తిని 
పిడివరకూ |వణంమీద సరిగావుంచి కర గూటాంతో ఒక్క దెబ్బకు 
అది దిగిపోయేటట్లు చూడాలి. రెండోసారి [పయత్నించకూడదు. 
[ప్రయత్ని స్తే అది (బహ్మూండంగా ఘీంకరిస్తుంది. అలా యత్నించడం 
దానికి ఇష్టంగా ఉండదు. పుండుకోత స[కమంగానూ, శీ ఘంగానూ 
జరిపి, చాని[వక్కకు తప్పుకొన్న యెడల = పదినీమిషూలకు తర్వాత 
మళ్లీ దగ్గరకు రానిస్తుంది, అప్పుడు [వణాన్ని చేతులతో శు[భపరచి, 
మందునీటిని పిచికారుకొట్టవచ్చు. వీపుమీది [వణాఅకుకూడా యీ 
మాదిరిగానే చికిత్స చెయ్యాలి. 'దాన్ని కూర్చో వెను అప్పుడు చికిత్స 
చెయ్యవలని వుంటుంది. ఇలాటి వైద్యాలు తమ మంచి కే చెయ్యబడు 
తున్నవని ఏనుగులకు బాగా తెలుసును. అందుచేత అవి చికిత్సానమ 


46 కుంజర యూథధం 


యంలో ఎంత జాధనయినా శాంతంగా సహిసాయి. చికిత్సకుడు, 
తాను చక్కగా వైద్యం చెయ్యగలననే నమ్మకంతోవుండి, న్వధ 
ర్మాన్ని నిర్వ ర్రించినప్పు జే అవి ఓర్పు వహించి వుంటాయి, తక్కిన 
జంతువులకంశు ఏనుగులు నులభంగా ఇతరుల సంగతులను [(గహిన్తాయి. 
వాటికి ఏమాత్రం నందేహం కలిగినా = చికిత్సకుడు తన సాధన సామ 
(గిని మరొకనికి అప్పగించి తప్పుకోవడమే మేలైన పని. 


తమ పిల్లలను పులులనుంచి కాపాడుకో నేటప్పుడు తల్లి యేను 
గులు పెద్ద "దెబ్బలను తినడం పరిపాటి. అట్టి గాయాలను మాన్సడం 
చాలా కష్టం! ఎంత గొప్పమందులై నా, ఆ గాయాలమీద పని 
చెయ్యవు, 


ఏనుగులకు వచ్చే జబ్బులకు కుదర్చడానికి బర్మీయులు రకరకాల 
చికిత్సలు చేస్తారు. వాటిలో కొన్ని మూలికావై ద్యాలుు కొన్ని 
మం[తతం[ తాలు. వాటిలో కొన్ని [వమాదకరాలు ఉన్నందున, ఆ 
పద్ధతులు కొన్ని నిషేధించబడినవి. ఇంకా నిపేధించవలసి ఉన్నది. 
పులులవల్ల కలిగే గాయాలలో చక్కెరను కూరే పద్దతి బర్మీయులలో 
సం్రపదచాయసిద్ధంగా వస్తున్నది, ఈ పద్దతి మరెక్కడా ఉన్నట్లు నే 
నెరగను, బాగా కుళ్లిపోయిన కురుపులను మాన్చడానికి వారు కొన్ని 
పురుగులను ఉపయోగించే పద్ధతి చాలా శతాబ్దాలుగా ఉన్నది. ఈ 


కాలపు శ్ర చికిత్సలో ఈ పద్దతి అంతటా అవలంబింపబడుతూ 
ఉన్నది, 


శస్త్ర చికిత్సతోపాటు ఏనుగులకు మందుమాకు లియ్యడమూ 
అవసరమే. కాని మందుల అవసరం లేకుండా వాటిని మంచి ఆరోగ్య 
స్థితిలో వుంచడం మేలయిన వని, చానికి ఒకొక్కదాని అవనరా 
లనూ బాగుగా తెలుసుకోవలసి ఉన్నది. ఏనుగు నెమరు వెయ్యదు. 


కుంజర యూధం 4&7 


దానికి ఒకశు జీర్ణకోశం ఉన్నది. దానికి దినమునకు ఆరువందల 
పౌనుల' తాజాతిండి కావాలి. అజీర్ణరోగం చానికి సులభంగా రావచ్చు. 
ఆరోగ్యంగా వుండడానికి, ఆవోరంలో కొంత మార్చు కావాలి. దాని 
కోసం ఎంతో |శమపడవలసి వుంటుంది. ఒక ఉదాహరణం చూడండి, 
ఒక యేనుగు వని చెస్తున్న స్థలంలో వెదురు తప్ప మశేమీ దొరకదని 
అనుకుందాం. దానికి మరోరకం తిండికావాలంకే అధమం ఎనిమిది 
మెళు వెళొలి, ఇది ఒకనాటి (శమ కాదు, (పతీదినమూ పగలలా 
కాం ౧ ౧ 
చచ్చీ, చెడీ పనిచేసి రాతి) యింతదూరమూ పోయి, మేసి, తిరిగి 
ఉదయావికి వచ్చి పనిచెయ్యడం సామాన్యం కాదు, ఇలా చేస్తూవుంశే, 
మూడువారాల్లో అది కీణిస్తుంది. అది సరియైన స్థితికి రావడానికి 
మూడు నెలలు పడుతుంది. ఎంతో అనుభవం ఉన్న వాడుతప్ప మరొ 
కడు ఈ స్టితిని కనిపెట్టలేడు.  గజపరీజానమయంలో “నీకు ఏనుగు 
లన్నింటి పేర్లూ తెలుసునా *శొ అనే (పళ్నవేస్తే, బుద్దిమంతుడు 
య జార థి 
“వాటన్నిటిపేర్దు మాత్రమేకాదు; వాటి జీర్ణశక్తిని గురించిన్నీ 
౧ ఓ ౨ 
తెలుసును అని సమాధాన మిస్తాడు. 


ఏనుగుల మందను విభజించి, వడేసింటిని ఒకొ)క్ళ- జట్టుగా 
చేస్తి వేర్వేరు నుకాములకు పంపడంకూడా వాటి అనారోగ్యానికి 
దారితీస్తుంది. ఆ యా స్థలాలకూ, వాటివాటికి ఇష్టమైన తిండికీ 
తగిన విధంగా వనుగుల మందను జట్లు గా విడతియ్యా లి. వాటి అవన 
రాలను గమనించాలి. స్థలం రాతినేల అయినది, మరొక విధంగా 
వున్నదీ, బురదనేలగా ఉన్నదీ, పొరపొరలుగా ఉన్నదీ చూచి, తగిన 
విధంగానే జట్టును నిర్ణయించాలి. కొన్ని 'యేనుగులు పెద్దపెద్ద దూలా 
అను పట్టుకోగలవు. కొన్ని చిన్న దురగలనే మొయ్యగలవు, అందు 
వల్ల = వాటివాటి శక్తిని గమనించి పనులను నిర్ణయించాలి, 


48 కుంజర యూధం 


మన పాదాలవ అనే వనుగుల పొదాలుకూడా వేర్వేరు ఆకృతుల 
లోనూ, వివిధ పరిమాణాలలోనూ వుండుము. వాటి ముందుకాళ్లకు 
అయిచేసి వేలిగోళ్లూ, వెనక కాళ్లకు నాలుగేసి వేలిగోళ్లూ ఉంటవి. 
ఈ పొదాలనుబట్టి కూడా "వాటికి తగిన (పదేశాన్ని నిర్ణయించాలి. 
చక్కని ఆకారంగల పాొదాలున్నవ్హీ దళంగా చీలమండలున్నవీ 
మాత మే జురదలో పని చెయ్యగలవు, 


అవి చేసే పనివిషయమై (స్త్రీ, పురుష భేదాన్నికూడా 
పాటించడం ఎంతో ముఖ్యం. బురద నేలలు ఎక్కువగా ఉన్న [వబేళం 
లోనూ, కలప ఎక్కువగా లభించే అడవులలోనూ ఆడవనుగులకంళు 
మగయేనుగులే బాగా పని చెయ్యగలవు. “వ్లోక్‌” చేసే ఏనుగులు 
(1001308 elephants) [పత్యేక మైనవి. ధదూలాలను చెట్టు కొట్టిన 
స్థలంనుంచి యీడ్చడానికి తగిన 'మాగ్గానికి అవి మాత మే తీసుకుని 
రాగలవు, నరికిన చెట్టు ఒకప్పుడు మూడు, నాలుగు వందల అడుగుల 
అడుగున కొండల సందులో పడిపోవచ్చును. గొప్ప శ_క్టిగల ఆయెను 
గులే తమ దంతాలతో చాన్ని “హ్లోకొ* చేసి అంశే వెశెళ్తి (ఆచెట్లు 
దుంగలుగా కొట్టబడిన తర్వాతనే) సరియైన చారికి తీసుకు వస్తాయి. 
అట్టి పనిని అవి మాతము చెయ్యగలవు. 


అ 


ఉత్తర = అండమాన్‌ ద్వీపములలో వుండే అడవులను వరి 
శోధించడానికి 1981 లో ఒక పరిశోధకుల జట్టు పంపబడింది. అదృష్ట 
వశాత్తు నేనుకూడా ఆ జట్టులో ఒకడనై. ఉంటిని, నేనుకాక, మరి 
| ముగ్గురు ఉద్యోగులు ఆ జట్టులో. వున్నారు. మాకు వనిపాటులు 
చేసేందుకు, అక్కడ శిత అనుభవిస్తున్న నలభై. ఎనమండుగురు అప 





పిడి వనుగు, బె నం. ల వయస్సుగల గున్న వనుగు. 


చెవి ముడతలను బట్టి ది సం.ల వయస్సు ఉంటుందని చెవృవచ్చును. 


2 
2 
స 
గ 
స్ట 
గ్ర 
స్ట 
fa 








op 





నవో 
యె 
గా 
ము 
రికొన్ని 
వను 
గు 
లు 


శ 3 
స్ట్‌ ఉనే ఎర లల సీ x 
అతి క్‌ సలి ఇ 





మగ వనుగు దుంగను నెట్టుట. 


జ? =. ౯ కార్యుకాలా. గలా ల నాలం రకమ 


ఇసుకలో యిరుకుకున్న 
దుంగలను బయటకు 
లాగుట, 








ఐరావకీ నదీలో 
రవాణా అగుచున్న 


దుంగలు, 


కుంజర యూధం 49 


రాధులు నియమింపబడ్డారు. అక్కడవుం డే తరుగుల్మాదులూ, గడ్డి ఇ 
ఏనుగులు = మరొకదానివెని ఆధారవడకుండా = మేసి పనిపొటులు 
చెయ్యగలవో లేవో పరిశీలించడం నేను చెయ్య వలనిన వనులలో 
ఒకటి. బర్మా అడవులలో ఏనుగుల పోవణకు తగిన ఆహోరం ఉన్నది. 
ఈ అడవులుకూడా అలాంటివగునో, కాదో తెలునుకోవాలి. ఈ వరి 
శీలన ఘనకార్యమనే చెప్పాలి. ఈ వరిళోధనలో దిగడానికి ముందు 
బర్మాలో ఏనుగులు ఎలాటి మొక్కలను మేస్తాయో తెలునుకోచాలి. 
దానికోసం నేను మూడు రా[తులూ, మూడు పగబ్లూ ఒక ఏనుగు 
వెనకనే వుంటూ, అది మేస్తున్నపుడు గమనిన్తూ, అది మేసే మొక్కల 
మచ్చులను నంపొదించాను. నేను ఈ రీతిగా నలె ఎనిమిది సాధారణ 
మైన మొక్కల మచ్చులు నం|గహించాను. అరుదుగావుం జే వాటిని 
విడిచిపెట్టాను. 


నేనీవిధంగా వరిళోధన చేస్తున్నప్పుడు బర్మా బందిపోటు దొంగ 
లను గురించి చాలా విషయాలు శెలునుకున్నాను, వారిని గురించిన 
నా వూవాల్యూ బర్మాలోని చో అనుభవాలూ సరియైన వే అని బాగా 
బోధపడింది. మావెంట వుండే నలఖె ఎనమండుగురూ ద్విపాంతర 
శిక్ష విధించబడినవారే ! మేమక్కడ తిరిగిన నాలుగు నెలలూ వాశ్లె 
మాకు కావలసిన పనిపాటులు చేసేవారు! 


చను బేర్‌ రేవువట్టణంలో వారినందరినీ కూడదీనుకుని వారితో 
ఉత్తర ద్వీపాలకు బయలుదేరాను. వాళ్లనాయకుడు “శూ మో' 
(Nga Moh) అనే బర్భీయుడు ! అతని మీసాలు జాగా నెరిసి “మండ 


రిన్‌ (Mandarin ఒక చీనా అధికారి) మీసాలవ లె గడ్డం[ కిందదాకా 
వేలాడుతూ ఉన్న వి. 


“నామోి తన్నుగురించి నాకు .వివరంగా తెలిపాడు - “అతడు 
ఇరవై యేళ్ల యువకుడుగా వున్నప్పుడే ఒక బందిపోటు దొంగల 


వూ 


4 


50 కుంజర యూాధం 


ముఠాలో చేరాడు. వాళ్లజట్టులో ఎనమండుగురుండేవారు.' బర్మా- 
సయాం సరిహద్దులో, వాళ్లొక కంచరగాడిదల బిడారును అడ్డగించారు. 
జట్టుదారులదగ్గర ఒక్కకే ఒక్క తుపాకీ ఉండినది. తుపాకితో ఎవరినీ 
కాల్చి చంపాలనే అభిపొయం జట్టులో ఎవరికీలేదు, ఆ గాడిదలను 
బెదరకొట్టడానికి రెండుసార్లు చాన్ని ేల్చాలని ముందే అనుకున్నారు 
వాళ్లు. అయిశేనేం? అనుకున్నట్లు జరుగలేదు. కంచరగాడిదలను 
తోలేవాడు కొట్టిన కత్తిదెబ్బను తప్పించుకోడానికి, వాళ్ల జట్టునాయ 
కుడు తుపాొకిని పేల్చి వానిని చంపి వేశాడు. 


బిడారులోని జనం ఊరుకోలేదు. ఒకని కత్తిచెబ్బ గట్టిగా 
“నావ ' రాలికితగిలి, అతడు పట్టుబడ్డాడు. కాల్చడానికి పనికివచ్చే 
తుపాకిగుళ్లు అతనిదగ్గరే వుండడంవల్ల, అతడే హత్య చేసినట్లు రుజు 
'వెనది. అతడు యౌ విషయాన్ని - జననంచార శూన్య మై-హిందూ 
మవోనముదంలోనున్న ఒర్‌ ద్వీపంమధ్యను మకాంచేసి రాతి చలి 
కాచుకుంటూ వున్నప్పుడు చెప్పాడు, అతనికి ఇరవై అయిదేళ్ల ధిక 
పడ్డది, ఆయేడే పూర్తవుతుంది. విడుదల పొందాక అతడు నాతో 
బర్మాలోని ఎగువ చిండ్విన్‌ [పాంతానికి వచ్చాడు. కాని, తాను శిక్ష 
అనుభవించిన ద్వీపాలమీచా, సము[దంమీదా మోజుపడి, తిరిగి అక్క 
డికే వెళ్లిపోయాడు. 


అండమానులకు వెళ్ళడానికి పూర్వమే నాకు చాలా మంది 
బందిపోటు దొంగలను గురించి తెలుసును. ఒకొ-క్కపుడు నిజంగా, 
వాళ్ళు అట్టి వాళ్ళ అని అనుకున్నా, ఒకొ్కం-క్య్టప్పుడు ఆ నంగతిని 
గమనించకుండా, వాళ్లమీద నమ్మకం వుంచి, పనులను అప్పగించే 
వాడను! కాని మొత్తం పట్ర న్యాయరతణకు జావ్య్యూలెన 
వారిలో బర్మా 'చేళపు బందిపోటు దొంగ _ రాబిన్‌ ముడ్డు వలెనే _ 


కుంజర యూాధం ర్‌1 


తగు మనుష్యుడుగా పేరు (పతిష్థిలు సంపాదించాడు. అతనికి నేర్చు 
ఎక్కువ. తమాషాగా _ నిర్ణీతమైన పద్ధతిలో తన పనిని సాగిస్తాడు. 
వీలయినంత వరకూ తన పని వల్లి ఇతరులకు [పొణవోని కలుగకుండా 
చూసాడు, 

ఒకప్పుడు నేను ఎగువ చిండ్విన్‌ పా9ంతంలోని పాంగ్‌బ్యిన్‌ 
నుంచి శాంతి అడవులకు బయలుదేరాను. నాతో పది వనుగు 
లున్నాయి. అవి లక్ష = వెండి రూపాయలుగల చెశళ్లులను మాస్తు 
న్నవి. ఒకొక్క. చెన్టు మున్నూరు పౌనుల బరువు కలది. నేను 
పద్దెనిమిది రోజులు ప్రయాణం చెయ్యవలసి వున్నది. |పతిడినమూ 
ఆ రొక్కపు సెళైలను వనుగుల మీదికి ఎక్కించడం, దింపడం చాలా 
కష్టమైన పనులు. వాటికి ఎంతో బలం కావాలి. నేను పాంగ్‌ బ్యిన్‌ 
నుంచి బయలు దేరిన మూడవ నాడు నా సిబృందిలోని పెద్ద నా 
దగ్గరకు వచ్చి ఒక సలవి యిచ్చాడు . నేను బన చేసిన గామం 
లోనే = వనుగు మాదిరిగా బలవంతుడని పేరు పడిన మనిషి వున్నా 
డనీ, అతనికి కొంత కూలి నిర్ణయించి తీసుకువస్తే వెళ్లైుల విషయంలో 
చాలా సాయపడతాడనీ అతడు చెప్పాడు. అలాంటి వాడు ఎంతో 
అవసరమని నాకున్నూ తోచి, వెంటనే రప్పించాను. అతని పేరు 
'మూంగ్‌ గాప్యా" (Maung Ngapyaw == అరటి చెట్టు). అతడు 
మంచి కండర పుష్టి కల్లి, ఎంతో ఉత్సాహావంతుడుగా కనబడ్డాడు. 
మూడేసి వందల పౌనులు బరువు గల 'పెళ్టైలనూ, అతడు వళ్లి 
పౌనుల బరువున్న "వాటివలె సుళువుగా ఎ త్తి దించేవాడు. ఈ విధంగా 
ఏనుగుల మీదికి సెళ్టెలను ఎక్కించే పని శమలేకుండా జరిగేది. అతడు 
అరవై రూపొయలు తీసుకుని, మాతో గమ్యస్థానం వరకూ రావ 
డానికి సమ్మతించాడు, అతని మీద అందరికీ మంచి నమ్మకం కలిగింది. 


అందరినీ వోన్యమాడుతూ, వినోదాన్ని కలిగించేవాడు, మాకు మంచి 
మనిషి దొరికాడని మేను ఎంతో సంతోషించాము. 


ర్‌2 కుంజర యూధం 


అప్పటి కే వర్ణాలు [పొరంభమయాయి. అందువల్ల ఆ [వయా 
ణంలో ఎంతో కష్టపడవలసి వచ్చింది. చివరకు సురతితంగా, నా 
అడవి మకామైన 'కాంతిని చేరగలిగాము. అక్కడ డబ్బు దాచే 
ఇనువవెళ్లై ఉన్నది. అక్కడ చేరగానే నేను - నూశేసి రూపాయలు 
6 "= క 
ఒకొ)క్క ఏ ట్రంగా - పొట్లాలు కట్టించి ఆ పెన్హైల్‌ భద్రంగా 
ఉంచాను ఆ పొట్లాలు కట్టడంలో“న్లాప్యా' నా కెంతో సాయపడ్డాడు, 
పొట్లాలు. సరిగా లెక్కించి, వరీకచేని, ఆ యినుప సెశులో పెట్టి 
య ల ల 
తాళాలు వేసే వరకూ నా మనస్సు కుదట పడలేదు. 


అప్పుడు సాయంకాలం ఆరు గంటలయి వుంటుంది. నేను 
మకాము విడిచి పెట్టిన దగ్గర్నుంచీ అప్పటి వరకూ వచ్చిన తపాలును 
వాశర్తాహారులు తెచ్చారు. నేను స్నానంచేసి వాటిని చూడదలచాను. 
స్నానానంతరం నా కుటీరం యొక్క వరండాలో కూర్చుని తపాలు 
విప్పి ఆఫీసు జాబులను వేరుగానూ, స్వంత ఉత్తరాలను వేరుగానూ 
ఏర్చి, మొదట ఆఫీనుకు సంబంధించిన వాటిని చూడసాగాను. అవి 
చూస్తేనే = ముఖ్యంగా చెయ్యవలసిన పనులను మొదట తెలుసుకో 
వచ్చును. ఆ జాబులను మొదట చూడడమే నాకు అలవాటుకూడాను: 
అందులో ఒక కవరు మీద “త్యరగా చూశవలనినదీ, ముఖ్యమైన 
దిన” అని ఉన్నది. నెను నైన్యంలో వని చేస్తూ వుంళు యీ మాట 
లను లెక్కచేసే వాడను కాను, ఏమంే - అప్పుడు వచ్చే (పతీ 
కవరువైనీ యిలాగే [వాయఐడి వుండేది. ఇప్పు డీ కవరు "కార్పొ 
“రేషను నుంచి రావడం చేత, దీనిలో ముఖ్యమైనది, శీఘ9ఫంగా గమ 
నింప దగినదీ - పెనా తప్పక వుంటుందని భావించి వెంటనే దానిని 
విప్పినాను. అందులోని విషయం యిదీ - “న్గాప్యా - అనే (పనిద్ధు 
జైన బందిపోటు దొంగ మీ బసవైపు వస్తున్నట్లు పోలీనులు కని 
పెట్టారు. మీరు చాలా జా[గ_త్తగా ఉండాలి. వాడు శాన్‌ ష్వే, శాన్‌ 


కుంజర యూధం నిల 


ఊ అనే మారు వేర్లతో కూడా తిరుగుతున్నాడు” అని ఫారెస్టు 
మా నేజరు (వాసిన మరొక జాబులో రెండే రెండు మాటలున్న వి. 
“ముందే జా[గత్త పడడం, ఆయుధాలతో సిద్దంగా వుండడం వంటిది 


(Fore-warned is fo:e-armed)” అని, 


అలా హెచ్చరికలు రావడం మంచిదే, కాని యీ వార్త 
వల్ల నే నేమీ కలత పడలేదు, భోజనానంతరం నేను నాలోనే తర్జన 
భర్జనలు చేసుకున్నాను - ఆ రాత్రే న్లాప్యాను నిర్బంధించడమా? 
ఉదయం అతని కియ్యవలసిన సొమ్ము ఇళ్చే వరకూ నిరీకించడమా? 
అని. చివరకు ఉదయం వరకూ వేచి ఉండడమే మంచిదని నిశ్చ 
యించుకున్నాను. 


ఆ అడవిలో నా బస ఒక్క శు కావడం వల్ల సాయుధులైన 
బందిపోటు దొంగలు సులభంగా వైని పడవచ్చును. అందువల్ల రాత్రు 
లందు నా మనస్సులో బెదురు వుండనే వుంటుంది. నాటి రాత్రి ఒక 
కన్నుతో చూస్తూ ఒక చెవితో వింటూ నేను పడుకున్నాను. కాని 
నా మనస్సులో మా|తం ఎలాటి కలతపాటున్నూ లేదు, 


ఉదయం వేగంగానే లేచాను, నాప్యాకు కబురు పంపాలని 
అనుకున్నాను. ఇంతలో నా పిధాన సేవకుడు వచ్చి “న్గాప్యా, 
తపాలు తెచ్చిన ఒక వార్తావారునితో కూడా రా|త్రికిరా[తీ మకాము 
విడిచి వెళ్ళి పోయాడు” అని చెప్పాడు. నాప్యా ముందు జాగ్ళత్త 
పడ్డాడు! పోలీనులూ, అడవి మానేజరూ లేఖల మూలంగా నాకు 
పాచ్చరిక యిచ్చారు. తపాలు తెచ్చిన వార్తాహరుడు న్లాప్యాను 
పాచ్చరించాడు, తర్వాత నేనే ఆ అడవిలోని వేర్వేరు చోట్లకు పాచ్చ 
రిస్తూ వార్తలను పంపవలసి వచ్చింది. అయినా, మరొక సంవత్సరం 
వరకూ న్లాప్యాేరు ఎక్కడా వినబడలేదు. తర్వాత (ప్రసిద్దమైన ప్వేబో 


ర్‌డ్తీ కుంజర యూధం 


(Shwebo) బందిపోటు దొంగతనం [పొంతంలో అతనిని పోలీనులు 
కాల్చి చంపివేశారు. కాని, అతడు నా మకాము వివరాలనూ, ఇనువ 
చెళ్లై ఉన్న స్థితిని తోడి వారికి వివరంగా చెప్పేవుండవచ్చును. ఎంచే 
తంశకే - రెండేళ్ళ తర్వాత నా తర్వాత వచ్చిన అధికారి ఆ మకా 
ములో వున్నప్పుడు ఆ ఇనుప సెన్లైలో వున్న పాతిక వేల సొమ్మును 
బందిపోటు దొంగలు దోచుకోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయే 
టప్పుడు, ఆ కుటీరానికి చుట్టూ వుండే దడిలోని ఒక్కొక్క రాటకూ 
ఒకొక్క పదిరూపాయల నోటును గుచ్చి మరీ వెళ్ళి పొయ్యారు. 
మొత్తం మీద ఆ దడికి నూట ఇరవై రాటలు ఉన్నాయి. అందువల్ల 
రు. 1,200 లభించాయి. వాళ్లు చేసిన యీ వని అనూయతో జరిగినా 
తమాషాగా ఉండినది. 


ఈ నా అనుభవాలూ, ఏనుగులను పర్య వతిస్తున్న మనుష్యులు 
బందిపోటు దొంగలను గురించి నమ్మకంతో చెప్పిన కథలూ _ ఈ 48 
గురు శితితులనూ గమనిస్తూ, వాళ్ళవల్ల పని రాబట్టడంలో ఎంతో 
సహాయపడ్డవి, మావటి వాళ్ళు ఈ దొంగలను గురించి చితవిచితంగా 
చెపారు. తుపాకిగుండు చెబ్బలవల్ల బాధ కలగకుండా వాళ్ళు పచ్చ 
బొట్లు పొడిపించుకుంటారట! ఆ పద్దతి వాళ్ళ కే గాని ఇతరులకు 
తెలియదు. ఆ విధంగానే కోతివంటి ఒకానొక మృగం యొక్క. 
వేడి వేడి రక్తం తాగి వాళ్ళు నిళ్ళబ్దంగా తమ చోరకర్మను సాగించు 
కోగలరట ! 


కుంజర యూధం వవ్‌ 


ఆ 


ఏనుగులు బాగుగా ఈదగలవు. అవి నీటిలో చక్కగా తేల 
గలవు. ఐరావతి, చిన్‌ డ్విన్‌ మొదలైన పెద్ద పెద్ద నదులను చాట 
వలసి వచ్చినప్పుడు మావటివాడు కడుపును చుట్టి వచ్చేటట్టు మెడ 
మీద నుంచి దృఢమైన [తాళ్ళు కట్టి, ఏనుగు మీద కూర్చుని తన 
ముందు ఉన్న ఆ (తాళ్ళను గట్టిగా పట్టుకుంటాడు. అవసరాలను బట్టి 
ఏవైనా సంకేతాలు తెలపడానికి, దాని చెవుల [పక్క చిన్న క|రను 
ఉంచుకుంటాడు. లోతు నీళ్ళలో పోయేటప్పుడు ఏనుగులను చూడడం 
వినోదంగా ఉంటుంది. కొంత నేవు వేడుకగా పోతూ ఏనుగు తటాలున 
మునిగిపోతుంది. ఊజీ ఉక్కిరి బిక్కి రై పోశాడు. అది జలాంత రామి 
మాదిరిగా వదిపౌనడుగుల లోతు నీటిలో మునిగి, మావటీనిని కూడా 
ముంచి వేస్తుంది. ఇది దానికి వేడుక! 


మనుష్యుడు ఉండగలిగినంత సేపు మాతమే ఏనుగున్నూ 
నీటిలో వుండగలదని ఊజీ ఎరుగును. అంచేత అతను _భెర్యం చిక్క 
బట్టి ఉంటాడు, ఈలోగా ఏనుగు జాగా అడుగుకు మునిగిపోయి, 
హఠాత్తుగా పైకి తేలుతుంది. ఊజీతోపాటు అదిన్నీ దీర్హంగా ఊపిరి 
తీ స్తుంది. ఊజీ “బతుకు జీవుడా అని అనుకుంటాడు. 


వెడల్పుగా వుండే నదులను చాటడానికి వెయ్యి గజాల మేర 
ఈదవలసి వచ్చినప్పుడు, ఏనుగు నాలుగు వందల గజాలవరకూ దిగు 
వకు కొట్టుకొని పోతుంది. నది కొంత సన్నంగా (పవహిస్తున్న 
చోటనే చాటాలనే పట్టుదల దానికి లేదు? ఆవలి ఒడ్డున ఫలానా 
చోటు చేరాలనే నిశ్చయమూా లేదు. 


56 కుంజర యూధం 


క్రాంలోొ దూరస్థలాలకు నీటిలో పీయాణం చెయ్యవలసి వచ్చి 
నప్పుడు, పనుగులను తరుచుగా తెప్పల మీద గాని, ఏటిలో | పయాణం 
చేసే పడవల మీదగాని ఎక్కించి, ఆ యానాలను స్టీమర్లకు కడతారు. 
కాని, వనుగులను పడవల మీద ప్రయాణం చేయించడానికి ఎంతో 
ఓరిమి వుండాలి, మొదట ఒక ఏనుగు ఎక్కి తేనేగాని తక్కినవి దారి 
తియ్యవు. మొదటి దానిని ఎక్కించడ మే కష్టం. పడవకు పోయే 
మానానికి రెండు వైపులా పది, పన్నెండు అడుగుల యెత్తునకు గడ్డి 
గాని, తాటిచెట్టు మున్నగు చెట్టుగాని వున్నట్లు చూపాలి, 


ఏనుగులు పియాణం చేస్తున్న జలయానాల వై భాగం 
ఉక్కు తో నిర్మించబడి వుండడం వల్ల ఎండకు మిక్కిలి కాలుతూ 
వుంటుంది. దాని మీద పనుగులు ఇరవె నాలుగు గంటల దాకా 
నిలబడితే, వాటి కాళ్ళు రోళ్ళవలె వాచిపోయి, వదులుగా వుంజే 
గోలుసులను తీసి వెయ్యవలసిన అవనరం ఏర్పడుతుంది, 


ఏనుగులు ఎప్పుడు ని(దిస్తాయో, ఎంతసేపు నిదిస్తాయో 
తెలుసుకోవడానికి నేను రాతి పూర్తిగా చాలా ఏనుగుల దగ్గర 
కూర్చుండే వాడిని. వాటి నిద్రకు నియమితమైన సమయం కాన 
రాదు. కాని, పురుగులు కూడా నిళ్ళబ్దంగా వుండే నిసిరాతి నమ 
యంలో అవి నిద పోతాయని చెప్పవచ్చు. అవి అరగంట "సీపు 
మ్యాతమే నిద పోశాయి, కాని ఆ నిద గాఢమైన నిద! నిదించ 
డానికి మునుపు, గంటసేవు, వనుగు ఏమీ తినకుండా, చలించకుండా 
నించుంటుంది. అప్పుడు చెవులను కదపడం గాని, తోకను ఆడించడం 
గాని చెయ్యదు. అప్పుడది ఏదో ధ్వనిని నిదానించి వింటున్నట్టుగా 
కనబడుతుంది. ఇక నిర్భయంగా నిదపోవచ్చుననే నిళృ్వయం తోచగా, 
అది మెల్ల మెల్లగా నేలమీద కూలబడి ఏదో వనదేవత ఆ వేశించినట్టుగా 


కుంజర యూధం ధ్‌ 


పరవశమై ని|దిస్తుంది. పండు వెన్నెలలో వనుగు నిదించడం ఎంతో 
అందంగానూ, వింతగానూ కానవ స్తుంది. 


బాగుగా ఎదిగిన ఏనుగుకు అడవిలో ఎలాటిభయమూ వుండదు, 
అయినా వింత ధ్వనులు వినవచ్చినపుడూ, [పమాదం కలిగే సూచన 
ఉన్నపుడూ తన బిడ్డను కాపాడడం కోసం అది కొంత జా|గ త్త 
వహిస్తుంది. తనకు అపూర్యాలుగా తోచిన వాటి విషయంలోనే అది 
జెదురుతుంది. ఆహారం కోసం తిరిగే పులికి మగ వనుగు చెదరదు, 
అది తన్ను ఏమీ చెయ్య లేదని మగ ఏనుగుకు బాగా తెలునును. 


గురాలంయే ఏనుగులకు సరిపడదు. ఏనుగులను చూ స్తే గుురా 
అకు భయం, ఆ విధంగానే గురాలనుచూచి ఒకప్పుడు వనుగులున్నూ 
భయవడశతాయి. గు[రాన్ని చూచి ఒక వనుగు బెదిరి తే తక్కిన, 
జట్టులోని ఏనుగులన్నీ బెదిరి పారిపోవడమూ, ఆ సమయంలో ఊజీలు 
గాయపడి, సరంజాము ఛీన్నా భిన్నమై పాత)లూ అవీ పగిలి పోవ 
'డమూ సంభవిస్తుంది. 


పనుగులకూ, గురా9లకూ పడక పోవడం మాట అటుంచి 
అడవుల్లో గు[రాలు వుండవలసిన [ప్రమేయం తక్కువ. చలికాలంలో 
గు రాల వై స్వారి చెయ్యడం ఆనందంగా వుంటుంది. కాని పులుల 
భయం వల్ల అది సులభ సాధ్యం కాదు, గు రాలకు పులులవల్ల 
అపాయం కలుగుతుంది. ఆ అపాయం కలగకుండా - రాత్రులు 
గురోలచుట్టూ నైసులు (గుర్రపు వాళ్లు) లాంతర్లు పెట్టుకొని, 
నెగడులు వేసుకొని కాపలా కాస్తారు. 

కుక్కలను చూచినా ఏనుగులు అసవ్యాపడి, వాటి మీదికి 


తొండం విసురుతవి; కుక్కలను చూ స్తే వాటికి భయం కూడాను, 
ఇలా ఉన్నప్పటికీ [పతీ అడవి మశాములోనూ శెండో, మూడో 


ర్‌ కుంజర యూధం 


కుక్కలు వుండే తీరుతాయి. అవి, కావలి కాచడానికీ, పరిసరాలను 
పరిశుభ్రంగా ఉంచడానికీ ఉపయోగిస్తాయి. అడవుల్లో వీటిని వేటకు 
ఉపయోగించడం అరుదు. మకాముల నుంచి కొంచెం దూరం వెళ్ళా 
యంయు వీటిని చిరుతపులులు తినివేస్తాయి. సాధారణంగా క్యాంపుల 
లోని కుక్కలను చిరుతపులులు తిని వేసిన వార్తలు వినబడుతూనే. 
ఉంటవి. 


పనుగులూ, కుక్కలూ స్నేవాంతో వుండడం చే నెరుగను. 
కాని మకాములలో వుండే ఏనుగులు కొన్ని కుక్కలజోలికి పోకుండా: 
వుంటవి. అక్కడి కుక్కలూ పనుగులను చూచి మొరగవు. కాని, 
అవి ఏనుగుల తొండాలకూ, కాళ్ళకూ అందుబాటులో లేకుండా 
దూరంగానే వుంటాయి. పనుగులకూ, కుక్కలకూ పరస్పర ద్వేషం 
కలగడానికి కారణం ఫలానా అని తెలియడం లేదు. కుక్కలు తమ 
తొండాలను కరచి వస్తాయనే భయం ఏనుగులకు ఉండవచ్చునేమో! 
కాని, ఆ విధంగా జరగడం ఎప్పుడూ నంభవించదు. 


పాము కాటువల్ల పిల్లయేనుగులు చచ్చిపోతూ ఉంటాయని, 
మావటి వాళ్ళ నమ్మకం. నాకు తెలిసినంతవరకూ పామును చూచి. 
ఏనుగు భయపడలేదని చెప్పగలను. పాము కాటువల్ల అవి చచ్చిపోయి. 
నట్లు తగిన ఆధారాలు కానరాలేదు. పాము కరిస్తే వనుగు దేవాం 
మీది వెం[టుకలు శాలిపోతాయని బర్మీంయుల నమ్మకం! దీనిని నమ్మ 
డానికి కూడా తగిన ఆధారం కనబడలేదు. 


ఎలుకలను చూ_స్తే ఏనుగులు భయపడతాయ నే నమ్మకం. 
గాఢంగా వున్నది. ఇది నమ్మడానికి వీలులేని నంగతి. ఒకవేళ ఏనుగు 
ఎలుకను చూచి భయపడితే - ఆ చిన్న పాణి తన తొండంలో ప్రవే 
శించి, బిరడా “పెట్టినట్లుండిపోతుందనే కారణంవల్ల ఏనుగు భయపడి 


కుంజర యూధం ర్‌లి 


వుండవచ్చు. కారణం లేకుండానే భయపడడం (పాణులలో వున్నది. 
(స్రీలు చాలామంది ఎలుకలను చూచి భయపడడం కద్దు. దానికి తగిన 
"పాతువూ వుండదు. 


అసాధారణములై న సంఘటనలవ ల్ల ఏనుగులు భయవడవు. 
ఉరుములు ఉరుముతూ వర్ణం పడుతూవుంచే కుక్కలు భయపడినట్లు 
ఇవి భయపడవు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించినా ఏనుగులు ఆందో 
ళన చెందక నెమ్మదిగానే ఉంటవి. 


ఇతర దేశాల్లో కార్చిచ్చులు భయంకరంగా వుంటాయి; కాని 
బర్భా దేశంలో అలా వుండవుః బర్భాలోని [పతి అడవిలోనూ నసంత 
కాలంలో ఏ పిలు చివరగాని, మ నెల [పొరంభంలోగాని సాధార 
_ణంగా నిప్పంటుకుని నేల పరిశుభం అవుతుంది. గడచిన ఆకు రాల్పు 
కాలంలో రాలిన ఆకులు ఎండి వాటంతట అవి అంటుకో వడం వల్ల 
మంటలు ఏర్పడుతాయి. వాటి ఫలితంగా ఆకులూ, అలమలూ, ఎండి 
పడిన రెమ్మలూ, కొమ్మలూ శకారలిపోతాయి. ఇట్టి అగ్ని వలన 
పచ్చగా వుండే చెట్లకు అపొయం పమీ కలగదు గాలి వున్నా, ఈ 
మంటలు నేలవైనే మెల్లగా (పాకుతూ, గంటకు రెండు మైళ్లకంశు 
ఎక్కువ దూరం 'వ్యాపించవు. ఆకులు అంటుకొన్న ఆ మంటలు 
మెల్ల మెల్లగా శేలశై వ్యాపించి, ఎండిపోయి తమకు అందుబాటులో 
వుండే కొమ్మలను కాల్చి వేసాయి. 


ఎండిపోయిన కయాంగ్‌ (Kaing) గడ్డి వున్నచోట్లలో 
కార్చిచ్చు భయంకరంగా వ్యాపిస్తుంది. కాని యీ గడ్డి సామాన్యంగా 
నీటి వనరుల తీరాన్నే పెరగడంవల్ల, మంటలు ఆ గడ్డిని కాల్చడంతో 


చల్లారి పోతాయి. ఆయా(పవావహోల వాద్దులను దాటి అవతలివైపు. 
వ్యాపించవు. 


80 కుంజర యూధం 


ఎండుటాకులు కాలి నేల మీదనే వ్యాపించు అగ్నివల్ల ఏనుగు 
లకు భయం లేదు. పెంపుడు వనుగులు నిర్భయంగా వాటి (పక్క 
నుంచీ, మధ్యనుంచీ నడిచి వెళ్లిపోతాయి. బరువైన ఏనుగు పాదం 
పడడంతోచేు ఆ మంటలు ఆరిపోతాయి. ఆకుల కింద నిప్పులున్నందున- 
ఆ ఏనుగులు నడుస్తూ వున్నంత సేపూ అవీ అణగారిపోతూ వుంటాయి, 
అందువల్ల ఏనుగుల పాదాలు కమలిపోవడంగాని, పొక్కడంగాని 
జరగదు. 


'కయాంగ్‌? గడ్డి అంటుకొని మంటలు శ్రీ ఘంగా వ్యాపిస్తాయి. 
ఆ మంటలు వ్యాపించేముందు వనుగులకూ, మిగిలిన అడవిమృగా 
అకూ ఆ సంగతి తెలుస్తుంది. అవి మంటల ధ్వనినిబట్టే, వానననుఐట్టి 
మంటలు వవై పు వ్యాపిన్తున్నదీ [గహించి, వెంటనే అవి నమీపాన 
వున్న నదిని చాటి ఆవలివైపు వెళ్ళిపోతాయి. గాలి ఏ దిక్కుకు 
వినురుతున్నదీ, మంటలు ఏ విధంగా (ప్రయాణం చేసేది ఏనుగులు 
మనుష్యులకన్న కూడా సులభంగా (గహించగలవు. 


కొత్త గడ్డి మొలవడంకోనం నేను ,చాలాసార్టు నేలను ఖాశీ 
చెయ్యడానికి 'కయాంగ్‌ి గడ్డి వుండే [పొంశాలకు నిప్పు అంటించే 
వాడను. నిప్పు అంటించడానికి ముందు ఆ దగ్గరవుం డే ఏనుగులను 
మరొక చోటికి పంపవలసిన అవనరం కనబడలేదు. నిప్పు యొక్క 
ధ్వని విని, వాసనను పనిపట్టి అవి వెంటనే వలాటి వాంగామా పడ 
కుండా అక్కాడినుంచి వెళ్ళిపోయాయి. ఏ [పదేశాలు ముందుగా కాలి 
పోయి, తిరిగి ముందు చేరడానికి అనుకూలంగా వుంటాయో చాటికి 
బాగుగా తెలుసును. బాగుగా వానలు పడిన తర్వాత కొద్ది కాలాని కే- 
కాలిపోయి నల్లగా వుంజే ఆ [పదేశాలు లేతగడ్డి చిగుళ్ళతో పచ్చలు 
పరిచినట్లు కలకలలాడుతూ వుంటాయి, 


కుంజర యూధం గ్రే 


స్వాభావికమైన ఉప్మదవంవల్ల ఏనుగులు భయపడడం నేను ఒకే 
ఒకసారి గమనించాను. అదిన్నీ, అవి సన్నపు [పవాహామార్షంలో 
[(పయాణం చేస్తూవుండగా హఠాత్తుగా పొంగి పొర్జి మీద పడుతూ 
వున్న వరదవల్ల నే! దీనికి తోడు ఎడశెరిపిలేక వర్గం కురుస్తూవుండడం, 
భయంకరంగా ఉరుములుఉరమడం ఆ భయానికి మరీకారణ మైనాయి. 


నేను ఒకమారు కాంతి (పొంతంలో ఒక [(పవాహ మూల 
స్థానంనుంచి మరొక స్థానానికి దగ్గర దారిని [పయాణం చెయ్యదలచి 
నాను, ఎనిమిది చిన్న ఏనుగులతో కూడా, ఆ మార్గాన పెళ్ళికే మాకు 
రెండువేల అడుగుల ఎక్కుడు తగ్గుతుంది. [పక్కనుండే పెద్ద 
[ప్రవాహం చేరుకోవచ్చును కూడా, అది "సెప్టెంబరు నెల. కడచిన 
మే నెల నుంచీ నేను |పతిదినమూ జ్వరంతో బాధపడుతూ నేవున్నాను. 
ఇప్పుడు ఆ అడవిలోని నా (పథాన నివాసానికి, అక్కడ అధమం 
వారం రోజులపాటు వి| శాంతి తీనుకోదలచాను. ఈ [పయాణంలో 
నేనెంతో ఉత్సాహంగా వున్నాను. ఊజీలు పాడుతూ, ఈలలు 'వేన్తూ 
వినోదంగా వున్నారు. పనుగులతోపాటు మేము ఒకరి వెనుక ఒక 
రముగా వెళ్ళసాగాము. 


ఆ చిన్న [పవావా మాగ్గానికి ఇరువైపులా రాతీమయంగా 
ఉన్న గట్టు ముప్ఫయి అడుగుల ఎత్తున ఉన్నవి, వాటిమీద వెదురు 
పొదలున్నవి* ఆ మార్గం రమారమి మూడు మైళ్లున్నది. (ప్రవాహం 
చాలా స్వల్పంగా కాలి చీలమండ మునిగే మాత్రంగా ఉన్నది. కాని, 
మేము మైలుదూరం వెళ్లేసరికి ఉరుములతోను, మెరుపులతోను 
భయంకరంగా వర్షం వచ్చితీరే సూచనలు కనబడ్డ వి, ఏనుగులు తమ 
శరీరాలను కొంత వరకూ వెనుకకు తిప్పి, ఛైర్యహీనతను వెల్ల 
డించాయి. అవి వెనుకవై పుకు తలను|త్రిప్పి చూడడానికి వీలులేదు. 


62 కుంజర యూధం 


శరీరాన్ని నగం తిప్పితేనేగాని వెనక పమున్నదీ చూడలేవు! అను 

కున్నట్టుగానే వర్షం పడి మేము నడుస్తున్న చారిలో (పవావహాం 
రు యె అవి 

అధికమై మోకాలులోతు వరద వచ్చింది. నీరు ఏనుగు పిల్లల పార్శ్వ 

భాగాల వరకూ వ్యాపించినది. 


అంతకం]కు ఎక్కువ [పవావాం రాదని కొంచెం సేపటి వరకూ 
మేము అనుకున్నాము. తొందరగానే నడక సాగిస్తున్నాము. కాని, 
మానవులు [గహించలేని విషయాలను ఏనుగులు [గహిస్తాయి, 
ఎక్కువ [వవావాం వస్తున్నట్లు అవి [గహించాయి. మావటీలు 
కొంతవరకూ అదుపులో "వెట్టకపో తే, అవి చాలా వెదరిపోయి 
వుండేవి. అప్పుడు చాలా క్లిష్టపరిస్థితి ఏర్పడింది. వెనక్కు పోవడానికి 
గాని, (పక్కలకు తప్పుకోవడానికిగాని కొంచెమైనా అవకాశంలేదు. 
ఇంకా మేము ఒక మైలు వెళ్ళవలసివుంది. సంతత ధారగా వర్గం 
పడుతూ వుంది. [పవాహం బురదనీటితో అంతకంతకూ వృద్ధి అవు 
తున్నది. ఏనుగులు భయంవల్ల ఘింకరించ సాగినవి. ఒక పిల్ల యేనుగు 
ఏ తణంలోనై నా కొట్టుకుపోయేటట్టు కనబడింది. నా చంకలవరకూ 
నీరు వచ్చింది. నేను నా పిస్తోలుము రెండు చేతులతోనూ చెశె త్తి 
పట్టుకొని వున్నాను. 


ఆ మెలుదూరమూ ఎన్నో మైళ్లున్నట్లు తోచింది. మలుపు 
తిరిగాక మలుపు రావడంతప్ప అంతం కానరాలేదు. ఆ మైలు 
దూరమూ (పయాణం సాగి ఆ [పవావాం ఒక చిన్న ఏటిలో 
కలుస్తూవుండడంవల్ల మేము [పక్కకు తప్పుకోవడానికి సాధ్యమవు 
తుంది. చీకటి కోణంలో కొట్టుమిట్టాడుతున్న మాకు రతణమార్గం 
లభిస్తుంది. ఇంతలో (పవావాంనుంచి దూలాలు కొట్టుకొని వస్తూ 
వనుగుల కాళ్లను డీకొనే ప్రమాదం సంభవించింది. ఏనుగులు వెనక 


శుంజర యూధం 68 


కాళ్ళతో ఒక్కతోపు తోసి, (పక్కకు వాటిని నెట్టి ఆ అపాయం 
తస్పించుకొ నేవి. 


అదృష్టవశాత్తూ మేము చివరిమలుపు తిరిగి యీ ఇరుకు 
[పవావాంనుంచి (ప్రక్కనున్న నదిని చేరుకున్నాం. పిల్లయేనుగులు 
నీటివై తేలుతూ వచ్చినవి. విశేషం పఏమిటంకే - మేము బయలు 
'దేరినత ర్వాత మరి ఒక అరగంటకు ఆనదికి . కొంత ఆలస్యంగా 
{పవావాం వచ్చింది, అలాగున కాక ముందుగానే వచ్చివున్నట్లయి శే- 
"రండు పవావోలూ ఏకమై మా వస్తువావానాలు సర్వమూ నాశనమై 


వుండేవి. 


తర్వాత ఏనుగులు మెల్లగా, అ నదిగట్టు ఎక్కి, ఇక భయం 
లేదనే ధైర్యంతో ఠీవిగా నిలిచాయి. వాటి చూపునుబట్టి అవి నన్ను 
అసమర్గుడనని ఆ కేపిస్తున్నట్టు తోచినది ! 


(99 


దుష్ట్రస్వభావం గల మానవులనలెనే దుష్టస్వభావంగల ఏనుగు 
'లున్నూ అరుదుగానే ఉంటాయి* అయినా సాధున్వభావం కలవాటికి 
కూడా ఒకప్పుడు: చెడ్డబుద్ద్ధి పుట్టవచ్చును. మిక్కిలి బరువైన వస్తువు 
అను లా గేటప్పుడు 'చికాకువల్ల ఏనుగులకు విపరీతబుద్ది పుట్టుట కలదు. 
ఆ సమయంలో అవి కరనుగాని, శాతినిగాని తొండంతో తీసి దగ్గ 
రున్న వాళ్ళమీద - ముఖ్యంగా తమకు పనిని కల్పించినవాళ్ళమీద 
విసరి వేస్తాయి, ఆ అపాయాన్ని తప్పించుకోవడానికి వేగంగా అక్కడి 
నుంచి పారిపోవలసి వుంటుంది. 


64 కుంజర యూధం 


నాకు వరిచితుడూ, నవే యోద్యోగీ అయిన ఒక ఐరోపీయుడు: 
సెలవుమీద ఇంటికిపోయి, తల్లితోనూ, సోదరితోనూ లండనులోని 
జంతుశాలకు వెళ్లాడు. వాళ్లు ఏనుగులను ఉంచినవె_ పు వెళ్లారు. 
అక్కడ ఒక ఆశేనుగు ఉన్నది, “దాన్ని గురించిన భోగట్టాను ఆ యువ 
కుడు వివరిస్తూ “ఈ యేనుగును కూర్చోసెశ్లేదా ?” అని అడిగాడు. 
వాళ్లు “సరే” అన్నారు ఈ వేడుక చూడడానికి మరికొందరు అక్కడికి 
చేరారు. 


బర్భీయుడన ఊజీ స్వరంలో అతడు “హిట్‌” (కూర్చో) అని 
అన్నాడు. ఏనుగు తోక మా।త్రం ఆడించి, అరటిపళ్ళకోనం నోరు: 
తెరుచుకుంది. అతడు మళ్లీ 'హ్మిట్‌” అన్నాడు. ఏనుగు దాన్ని 
లత్యుం చెయ్యలేదు. దానికి ఎక్కువ కోపమూ కలిగింది. ఐరోపీ. 
యుడు పదేపదే “హాట్‌, హిట్‌, హ్మ్‌ట్‌” అని అంటూ దాన్ని శెచ్చ 
కొట్టాడు. 


అతనిని గమనించడానికి ఇష్టం లేకపోయినా, ఆ ఏనుగు తలను 
తీప్పి, చెవులను ఆడించి, అతనివైపు నిదానించి చూచింది. ఆ చూపులో 
“వమి నీవున్నూ బర్మానుంచి వచ్చినవాడ వేనా ?” అనే |పళ్న వ్యక్త 
మవుతూ ఉన్నది, అది వెంటనే తన తొండంతో తన లైను తీసి అతని 
మీదికి విసిరికొట్టింది అతడు అది తనమీద పడకుండా తప్పించుకున్నాడు 
గాని, ఆ లధై అతని తల్లి టోపీని రాసుకొని, వెనకవున్న గోడమీద 
పడింది. ఈ పనికి ఎవ్వరి! నవ్వురాలేదు. మరుకణంలో అక్కడ 
ఒక్కరూ నిలవకుండా పారిపోయారు. ఏనుగుల కోపమూ, స్వ్యాఖి 
మానమూ అట్టివి ! 


దుష్ట స్వభావంగల వనుగులలో మగవీ, ఆడువీకూడా వుండ 
వచ్చును. కొన్నిటికి పుట్టుకతోడనే దుష్టస్వభావం కలగవచ్చును. 


కుంజర యూధం 65 


మదించివున్న మగయేనుగుల మనస్సు చాలా అస్థిరంగా వుంటుంది: జత 
కట్టడానికి పూర్వం మరొక మగయేనుగుతో పోట్లాడి, దానిని చంప 
డమే, మగయేనుగు మదించిన దనడానికి లక్షణమని నా అభి|పాయం! 
జతకట్టినంత మాతాన దాని ఉ[దేకం తగ్గదు. తాను (పేమించి జత 
కట్ట దలచిన పిడిపనుగుకోసం - దానిని _పేమిస్తున్న మరొక ఏనుగును 
తరిమి, చంపినవుజే చానికి తృప్తి కలుగుతుంది. 


పనుగులు మదించివున్న సమయంలోనే వాటి ఊజీలను చంవడం 
అధికంగా కనబడుతుంది. అప్పుడు, అవి కారణం లేకుండానే - 
తొండంతో కొట్టియో, దంతాలతో పొడిచియో .అతన్ని పడగొట్టి 
మోశాలితో చంపుతవి. మదమెక్కిన గజము తన మావటీనిని [కింద 
పడదోసి, మీదపడుతుంది. ఈ విధంగా (వవర్తించిన ఏనుగు అపాయ 
కరమైనదని తెలియజెయ్యడానికి దాని మెడకు ఒక లోహపు గంటను 
కడతారు, ఆ ధ్వనిని విని అందరూ జాగత్తపడతారు. మరి మూడేళ్ళ 
దాకా ఆ పనుగు దుర్మార్గంగా [పవర్తించకపోవచ్చును. తర్వాత 
అది వాఠాత్తుగా తన [కొత్త మావటివానిమీద పడి, వానిని చంప 
డమూ జరగవచ్చును. 


విచిత్రం వమిటంకే “ఇలాటి దుష్టగజాల కై నా మావటివాళ్ళు 
సులభంగా దొరుకుతారు అపాయకరమైన ఏనుగులను అధిరో 
హించడం చాలామంది మావటివాళ్ళు ఘనంగా భావించి, ఎంతో 
ధైర్యంతో ఆ పనికి అంగీకరిస్తారు. వాళ్ళు తమ జీవితాన్నిగాని, వ 
వస్తువునూ, ఎవ్వరినీగాని లెక్క చెయ్యరు. తరచుగా వాళ్ళు నల్లమందు 
సేవిస్తూ వుంటారు. అయినా తమ వనిని (శద్ధతో చేస్తారు. వాళ్ళను 
గురించి పళ్రైపడుచులందరికీ బాగా తెలుసును, వాళ్ళు [పాఛాన్యాన్నీ, 
[పభ్యాతినీ సంపాదించినా, చెడిపోవడానికి అవకాశం తక్కువ. 

ర్‌ 


66 కుంజర యూధం 


మామూలు మావటివాళ్ళకంశు ఇట్టి ంధేర్యసాహానాలు కలవాళ్ళకు 
అంత ఎక్కువ జీతం వుండదు, 


[పమాదకరమైన ఏనుగును గమనించడానికి ఇట్టి మావటి 
వానితోపాటు నహాయుడుగా గొప్ప పోటరి ఒకడు ఉంటాడు, ఏనుగు 
దయాదాతిణ్యాలవైని ఆధారపడి వున్న మావటీనిని [వతి నిమిషమూ 
భద్రంగా చూడడమే ఇతని వనీ. ఇతడు చేతితో బళల్లైమును పట్టుకొని 
వున్నా, ఇతని దృష్టి కే (పాధాన్యం వుంటుంది, పోటది తన దృష్టిని 
వనుగుమీదే ఉంచును, వీరిద్దరూ కలిసి, దుష్టగజాన్ని అదుపాజ్ఞ లలో 
వుంచడం సాధారణంగా సాధ్యమవుతుంది. 


దుష్టస్వభావంగల పనుగులు బర్మీయులవంటివి. బర్మీయుడు 
జూదంలో బాకీపడిన న్వల్పమొ త్తంకోనం ఉదిక్తుడై తన మి(త్రుళ్లే 
బాకుతో పొడిచి, ఆ వెంటనే ఎంతో పశ్చా శాపవపడతాడు. ఆ విధం 
గానే దుష్టగజం ఉద్రేకంతో మావటీనిని చంపి తర్వాత విచారిన్తుంది. 


ఆనో (Ah Noh = ఇది సయాందేశపు "పేరు అనే వనుగు 
పది పా నేళ్ళలో తొమ్మండుగురు మావటివాళ్ళను చంపింది. అయి 
నప్పటికీ చానికి కొత్త ఊజీలు దొరకడంలో [శ్రమలేకపోయింది, అది 
యెప్పుడూ తన మనిషిని దంతాలతో పొడిచి చంచేది. చాని తలవైన 
మావటివాడూ, ఇరువై పులా బల్జిములతో సిద్ధంగా ఇద్దరు సవో 
యులూ ఉం నేగాని, దానిని ఎప్పుడూ నరంజాముతో [ప్రయాణం 
చేయించడం జరిగేదికాదు. 


దంతాలవల్లనే బాలా [పమాచాలు కలగడంవల్ల *ఆనో” దంతా 

లను మొదలంటగాని, సాధ్యమైనంత. పొట్టిగాగాని కోసి వెయ్యడానికి 

తీర్మానించాము. అది కూరశకార్యం. అందువల్ల వర్లించడంకూడా 
య ణి 


కుంజర యూధం | 67 


కష్టం. ఏనుగును పూర్తిగా లోబరచుకుని యీ వని చేయ్యడం బాలా 
శ్రమ. ఈ పని నా పర్యవేక్షణలోనే జరిగింది. దంతాలకోత న్మక్రమం 
గానే జరిగింది. కాని కెండు చెద్దనరాలు బయటికి వచ్చాయి. మేము 
తగిన చికిత్సచేసి, వాటిని సరిచేశాము. కోసిన దంతాలు మరి మొలవ 
లేదు, కాని, వాటిచివర అందమైన గుబుర్లు తయారయ్యాయి. అది 
ఒక అసాధారణమైన ఏనుగు! అడవి యేనుగుల్లోగాని, “పెంపుడు 
వనుగుల్లోగాని అటువంటిది కానరాదు. మామూలు స్థితిలో అందరూ 
దానిదగ్గరగా పోయి నోటికి అరటిపండు అందించవచ్చును. అప్పుడు 
దానిపవర్తన చాలా ఉత్తమంగా తోన్తుంది. అడవిలో అది మేనూ 
వున్నప్పుడు నను అనేక పర్యాయాలు దానిదగ్గరగా పోయివున్నాను, 
అది ఎన్నడూ నావి పడడానికి స్వల్ప [పయత్నంకూడా చెయ్య లేదు. 


నే నెరిగినంతవరకూ టాంసిన్‌ మా (Taw Sin Ma - అడవి 
యేనుగు) అనేదే మిక్కిలి దుష్ట్రమైన ఏనుగు. అది పిల్లగా ఉన్నపుడు 
నేనెరగను. చాని నెవ్వరూ |పేమించలేరు. అందువల్లనే చాని కట్టి 
చేరు కలిగింది. దాన్ని స్వాధీనం చేసుకొనేటప్పుడు చాలా [కూరంగా 
[పవంర్శించి వుండాలి, అది ఇరవై అయి దేళ్ళ వయస్సులో వుండగా 
తొలిసారి నేను చూచాను. ఐరోపీయులంకేు దానికి చెప్పరాని 
అసహ్యం. ఇలాంటిభావం ఏర్పడడానికి కారణం కానరాదు. ఎవరూ 
వివరించనన్నా లేదు, ఐరోపీయు లెవ్వరూ చానికి శస్త్ర చికిత్స చెయ్య 
లేదు: దానికి కోపం కలిగేటట్టు [పవర్తించలేదు. దాన్ని పరిశీలనకు 
తీసుకుని వచ్చినప్పుడుకూడా ఒక చెట్టుకు గొలుసులతో కట్టి వేస్తారు. 
మనిషి నూరు గజాల దూరంలో వుండగా చూచి, అది అతనిఘీద పడ 
డానికి ప్రయత్నిస్తుంది, తన్ను కట్టిన స్థలం చుట్టూ తిరుగుతూ, గొలు 
సులు తెంచడానికి యత్ని స్తున్నూ. 


65 కుంజర యూధం 


స్వరూప. చేషాలనుబట్టి అది ఐరోపీయనులను [గహిస్తుంది. 
కాకీరంగు చొక్కా తొడిగి కేసరి, బర్మా ఊజీనయినా అది అనుమా 
నించి వైనవడుతుంది. ఈ విషయంలో నాకు మంచి అనుభవం ఉన్నది. 
అది నన్ను దూరంనుంచి చూచి, పై బడడానికి వెంటతరిమినది, నేను 
పరుగె త్తిపోయిన మార్గం పనిపట్టి నాలుగు మైళ్ళదూరం నేను ఒక 
జలమూల స్థానంనుంచి వమరొకచోటికి పోతూవున్నా - వెంబడించింది. 
ఆ సంఘటన ఎంతో భయంకరమైనది ! 


నాకు దాన్ని చూడాలనే సంకల్పం లేదు. కాని, ఒక మకాము 
నుంచి మరొక మళామునకు వెళుతూ మేము వాళఠాత్తుగా చానికంట 
బడ్డాము. ఆ ఏనుగు మా మీదికి వచ్చింది. నా వెంటనున్న బర్మీయుడు. 
జెదరి ఒకవైపు పారిపోయాడు. నేను మరొకవైపు ండు మెళ్ళు 
పరుగెత్తాను. నేను సరియైన దారిలో వెళ్లానో లేదో, తిరిగి నా వెను 
కటి మకాముకు రాగలనో లేదో నాకు తెలియదు. దాని కట్లు తెగి 
పోవడ మో, లేక విడిపోవడమో జరిగిశే - చెట్టుఎక్కి కూర్చోవడం 
తప్ప నాకు మరొక రకణమార్షంలేదు. ఒక వేళ చెట్టు ఎక్కవలసివ స్తే, 
నేను చానిమవైని ఇరవై నాలుగు గంటలకు ఎక్కువకాలమే వుండవలసి 
వుంటుంది. అది కాలికట్టతోవుంగు _ నేను చదానికంశు వేగంగా 
ముందుపోగలను. దానికి కట్టుండడం నా అదృష్టమే ! అదీకాక దాని 
మెడలో (వమాచాన్ని సూచించే ఇత్తడిగంట వున్నది. (మామూలు 
వనుగులకు కరగంటలే వుంటాయి లెండి.) ఒకప్పుడు ఆ యేనుగు 
నాకు సమీపంలో వున్నట్టూ, మరొకప్పుడు దూరంగా వున్నట్లూ ఆ 
గంటయొక్క ధ్వనివల్ల తెలిసేది. అడవుల్లోని ధ్వనులు మోనగిం చేవనీ, 
తమాషాలు కల్పిస్తాయనీ నాకు తెలుసును. ఆ సమయంలో నాకూ 
తమాషా అయిన య్యుక్షి తోచింది. పోతూ, పోతూ మన దుస్తులలో 
దేనినైనా వడవేస్తే వెంట తరిమే పనుగు దాన్ని పట్టుకుని, 'దానివై 


కుంజర యూధం a9 


కేసంచూపి, కొంత సేవు ఆగవచ్చును, ఇంతలో వరుగ శ్తేవారు చాలా 
దూరం నెళ్లిపోవచ్చు. 


ఇలా ఆలోచించి, ఆహవిారపచార్ధా లుంచుకునే నా సంచిని నేను 
పశ వేసిపోయాను. తర్వాత నన్ను వెంట తరుముకుని వస్తున్న వనుగు 
యొక్క గంటచప్పుడు వినబడలేదు* పిదవ నేను ఎత్తయిన ఒక గట్టు 
సై భాగంమీదకు ఎక్కి కొన్ని తణాలు నిలిచి, అది ఎలావస్తున్నది 
శెలునుకోదలచాను, తర్వాత ఆ గట్టుమీదనుంచే అతి వేగంగాపోయి, 
మిక్కిలి నిటమై దిగసాధ్యంకాని స్థలంనుంచి కిందికి దిగదలచాను, 
ఏమంశే = అలాంటి స్టలంనుంచి దిగడానికి ఏనుగు జంకుతుంది. నెను 
అక్కడ నా కాకీరంగు చొక్కాను విప్పి పడ వేసినాను. ఆ యేనుగు 
తన కసినంతా ఆ చొక్కామీద తీర్చుకుంటుందని నా తలంపు, దానితో 
అది తృ ప్రిపడవచ్చు. కాని, నేనాగట్టునుంచి కిందికి దిగి ఒక [పవాహ 
మార్గాన్ని చేరుకునేసరికి చెట్ల యొక్కయు, వెదుళ్ళయొక్కయు వెద్ద 
ధ్వని వినబడినది. మీదికి చూడగా టానిన్‌ మా తన పిరుదులమీద 
కూర్చుని కిందికి జారసాగినది, అది నాకంకే వడిగా వస్తున్నట్లు కన 
బడింది. నేను విడిచిన చొశ్కా చాన్ని కొంచెంసేకైనా ఆపినట్లు 
కానరాలేదు. అది చానిని నోటితో పట్టుకునే వస్తున్నది. నన్ను పట్టు 
కున్న తర్వాత, దాన్ని నమిలి మింగుదామనీ అనుకున్నదో ఏమో! 
అడవులలో = (పమాదం సంభవించినపుడు తొందరపడి పరుగత్త 
కూడదు. పరుగెత్తితే ముళ్లూ, తీగలూ మున్నగు వాటివల్ల ఆత్మ 
రక్షణకు ఇంకా క్లిష్టపరిస్థితి వర్పడుతుంది. ఈ సంగతిని అప్పుడు 
జ్ఞాపకం తెచ్చుకున్నాను. కాని యిప్పట్ట్లొ అది సాధ్యమా ? నేను నా 
బనియనును తీసి పార వేద్దామనుకున్నాను. అలా చేస్తే ధరించడానికి 
పమీలేక మొరడులాగు వుండవలసి వస్తుందని పూరుకున్నాను. నేను 
పరుగే క్రిపోతూవుంళు అదృష్టవశాత్తూ ఇద్దరు మనుషులు కనబడ్డారు 


70 కుంజర యూూధం 


వారు పడిపోయిన ఒక శుక్కుమాకును రంపంతో కోస్తున్నారుం 
“టాసిన్‌ మూ !” అని ఒక్కమాటమా(తం నానోటంట వచ్చింది. వాళ్ళు 
నన్ను మరేమీ (పశ్నించకుండా నాతోపాటు పలాయనం సాగించారు, 
వాళ్లే ముందుపోసాగినారు. అందువల్ల నేను సరైన చారిలోనే 
వస్తున్నట్లు "తెలుసుకుని తృ _ప్తిపడ్డాను, 

ఆ యిద్దరిలో ఒకడు ముందుగా మా బనకుపోయి నా 
వృత్తాంతం అక్కడివారికి చెప్పాడు. నేను అక్కడికి వెళ్లేసరికి మావటి 
వాళ్లూ, వాళ్ళ కుటుంబాలవాళ్లూ కులాసాగా మాట్లాడుకుంటూ 
వున్నారు నన్ను చూడగానే వాళ్లు విరగబడి నవ్వుకున్నారు. కొందరు 
ఆనందంతో తమ చేతులతో తుంట్టను చరుచుకున్నారు. టా-సిన్‌.మా 
మావటి, మాంగ్‌ -పో-నెట్‌ (Maung Po Net - ర్యాతివలె నల్లని 
వాడు) మాతం తన లుంగీని మడిచి కట్టుకుని తన ఏనుగును కలుసు 
కోడానికి బయలుదేరాడు. 


బర్భ్మీయులు ఎగతాళి చేసేటప్పుడు, మనమూ వాళ్లతో చేర 
వలసినదే ! మరోమార్గం లేదు. నేను వరిహాసంచేసినా, వాళ్లు నాతో 
చేరేవారు, అందువల్ల నేనూ వాళ్ళతోపాటు నవ్వుతూ, తుంట్టు 
చరుచుకున్నాను ! 


మరొక గంట సేపటికి ఒక ఊజీ నా సంచీని, చొక్కాను తెచ్చి 
యిచ్చాడు. అవి చినిగిపోలేదు, సరిగచా - నలగనన్నా లేదు. మాంగ్‌ 
సో - నెట్‌, టానిన్‌ _మా వై ఎక్కి మకాముకు వచ్చాడు. వాని 
యొక్కయూ, ఆ ఏనుగు యొక్కయూ ముఖలతణాలను బట్టి 
చూ స్టే మర్నాడు కూడా ఇలాగే జరిగేటట్లు తోచింది. కాని అలా 
జరగలేదు. మరునాడు, దాని కారి బందాలతోపాొటు కోట్టి వుంచ 
డానికి ఇరవై అయిదు అడుగుల గొలును ఇచ్చాను. అది ఎక్కడ 
తిరిగినా * ఆ గొలును దానితో వుండవలసించే! 


కుంజర యూధం 7} 


కొందరు మావటివాళ్లు తమ ఏనుగులకు చిత్రమైన వివ _ర్హన 
నేర్పుతారు. దానివల్ల వాటి సవాజన్వభావం ఎట్టిదో బోధపడదు, 
బోగ్యీ (Bం Gy - గొప్ప మనిషి) అనేది ఏనుగు. తిరగబడడంలో 
అది పేరు పడింది. దానిని పట్టుకుని మశకాముకు తీసుకువచ్చుటక్షు 
[పయత్నించేటప్పుడు అది తన మావటివాని మీద తిరగబడుతుంది , 
కాని, కొంత సేపటికి - పది అడుగులు వేసి నిలబడి, తన కాలి బంచాలు 
విప్పడానికి సమ్మతిస్తుంది, అప్పుడది మేకపిల్ల వలె ఎంతో విధేయతతో 
వుంటుంది. మరే మావటీనిై నయినా అది తిరగబడితే, వాడు నిలు 
చున్న పాటున పరుగెత్తి పోవలసిందే! అది యిలాటి పద్ధతికి అలవాటు 
చెయ్య బడినట్లు తర్వాత తర్వాత శెలిసింది. ఎలుగుబంటువల్ల చాని 
మావటివాడు చనిపోయాక, అతడు చచ్చిపోయాక యీ వనుగు 
నెల్లాళ్ళపాటు ఇష్టం వచ్చినట్టు తిరిగింది. ఎవ్వరూ చాని యెదట 
పడలేక పోయేవారు. దానిని పట్టుకోవడం అసాధ్యమని తోచింది. 
అందువల్ల, దానిని పట్టుకొన్న వారికి రు. 800 బహుమానం ఇస్తామని 
[పకటించాను. నవయౌావనంలో వున్న ఒక పల్లెటూరి చిన్నవాడు, 
నా వద్దకు వచ్చి “అయ్యా! నేను మీ నౌకరిలో మనిషిని కానుగచా! 
మరి నేను ఆ ఏనుగును పట్టి తెస్తే నాకు బహుమానం యిస్తారాః" 
అని అడిగాడు. “తప్పకుండా యిస్తానని అన్నాను. మరి రెండు 
రోజులకు వాడు ఆ వనుగువై ఎక్కి, ఆనందోత్సాహాలతో మకాము 
నకు వచ్చి, తన బహుమానం తీసుకున్నాడు, వాడు దీన్ని ఎలా 
స్వాధీనం చేసుకుంటాడో కనిపెట్టడానికి నేను ముందుగానే ఇద్దరు 
మనుష్యులను పంపాను, వాళ్లు సంగతులు గహించి తెలియజేశారు. 
దినిలో రహస్యం ఏమిటంళే = చనిపోయిన మావటివానికి |పియు 
రాలైన ఒక చాలిక ఉన్నది. ఈ ఏనుగుకు దానితో చనవు వుంది. 
ఆ చిన్నదాని మూలంగా ఈ చిన్న వాడికి ఆ ఏనుగు లొంగినది! ఈ 


72 కుంజర ్యూధం 


చిన్నవాడు ఆ బాలికకు నూతన|పియుడు. వాళ్లిద్దరూ వెళ్లి చెసుకుని, 
కొత్తకావురం ెట్టడానికి నే నిచ్చిన బహుమానం ఉపయోగ పడింది. 


పరినరాల్లో రాజకీయాల ననుసరించి కల్లోలం చెలరేగినపుడు 
ఎన ఖై మంది మావటివాళ్ళు ఒకప్పుడు సమ్మె చేశారు. ఆ సమయంలో 
నేను ఆరు దుష్టగజాలను లొంగ దీనుకోవలని ఉన్నది, వాటిలో 
ఒకొక్క. దానిని లొంగ తీసుకోవడానికి ఒక్కొక్క కిటుకు వున్నది. 
కొన్నిటికి దగ్గరగావుండాలి* కొన్ని ఉపాయాలు ఏనుగులకు దూరంగా 
వుంశునేగాని ఫలించవు. కొన్నిటికి ఎదుట ఉండాలి. కొన్ని కిటుకులు 
అవి కూర్చున్నపుడూ, కొన్ని అవి నిలిచి వున్నపుడూ వనిచేస్తాయి. 
ఆ విధంగా ఊజీలు వాటికి అలవాటు చేశారు. ఆ కిటుకులు తెలిసిన 
వారొక్కరూ నా దగ్గరలేరు; వారు న మ్మెలో చేరారుః 


ఎలా శై తనేమి, ఐబేనుగులు స్వాధీనమయాయి. చివరిది “టో 
'పాన్‌* (Toe Hline-The Destroyer = ధ్వంసకము) అనే వనుగు. 
సమ్మె చేసిన వారిలో ఒకనికి లంచం యిచ్చే పక్షంలో, వాడు దాన్ని 
లొంగదీసి ఇస్తాడని నా ప్రతినిధి మూలంగా శెలిసినది* ఆ సొమ్ముతో 
అతడు తాను కోరిన బాలికను పెండ్లాడి, పిదప పనిలో (నవేశించా 
లని అనుకున్నాదు. 


“ట్రే వాన్‌ 'ను ఎవరై నా పట్టుకుండు చాలునని నాకు అని 
పించింది? అది చాలా కూర మైనది, అడవులలోని ఛాన్యపు గా బెలను 
(కొట్టను అది ధ్వంనం చేసేది. అది నేనుండే కుటీరం యొక్క పరి 
సరాల్లోనే మేస్తూ వుండేది, నాది వెదుళ్లతో నిర్మింపబడిన కుటీరం. 
దాని రాటలు చాలా బలహీన మైనవి. అది చూడడానికి ఒక ధాన్యపు 
కొట్టులాగే వుంటుంది, పతణంలో అయినా ఆ యేనుగు దీనిపైని 
పడవచ్చును. అందువల్ల = దాన్నీ పట్టుకొన్న వానికి కొంత సొమ్ము 


కుంజర యూధం 78 


అవమానంగా యివ్వడానికి నేను నిశ్చయించాను. వాడు ఆ పను 
గును ఎలా పట్టుకునేదీ నేను వరిశీలిన్తూనే వున్నాను. అతడు 150 
గజాల దూరంలో వున్నప్పుడే రెండుసార్లు అది చెని పడింది, అది 
స్వాధీనం కాదనే నేను నిశ్చయించుకున్నాను. కాని అలా తిరగ 
బడడం = మావటీడు, ఏనుగు - ఒకరి నొకరు దగ్గరగా చూనుకో 
వడం, మామూలుగా అనునరించబడే పద్దతి మాత్రమే అనీ, 
నిజంగా వై బడడం కాదనీ త్వరలోనే |గహించాను. తర్వాత ఆతడు 
గొంటికిలా కూచుని దాన్ని నమ్మతింవ జేసే స్వరంతో 'హ్మిట్‌, 
హిట్‌, హిట్‌, హ్మిట్‌* అని పిలిచాడు, ఈ విధంగా పావుగంట 
సేపు జరిగింది. ఏనుగు అతన్ని లత్యుం చెయ్యలేదు. లత్యుం చెయ్యక 
పోయినా, అది మేత మేస్తూనే ఒక కన్ను అతని మీద వుంచుతూనే 
వున్నది. ఉన్నట్టుండి అది మేతమాని నిలిచిపోయింది. తర్వాత మెల్లగా 
అతడు వున్న వేపు వచ్చి, ఆసక్తితో చెవులు ముందుకు వెట్టి 
కూర్చోడానికి నిళ్చృయించింది. 

అలా వుండీ కూడా దానిని అధిరోహించడానికి ఎంతో ధైర్యం 
వుండాలి. ఆరోవాకుడు 'హ్మిట్‌ , హిట్‌” అని అంటూనే కిందికి వంగి 
దాని కట్టు విప్పాడు, సాధారణంగా వనుగు నిలబడి వున్నప్పుడే 
బందం విప్పుతారు. ఇప్పుడు, అది కూర్చుని వుండగానే విస్పవలసి 
వున్నది. తర్వాత అతడు దానివై శెక్కి 'టా (Ht2bh-నిలబడు) అని 
అన్నాడు. 'టో ఫైన్‌” లేచి మకాం వైపు బయలుభెరింది. ఈ ఆఖరి 
వనుగుకూడా స్వాధీన యమైనద నే ఆనందంతో నేను పానీయం [గహించి 
వండుగు చేసుకున్నాను. అప్పుడు నేను ఎనభై మంది కొత్త మావటి 
వాళ్ళనూ కూర్పుకున్నాను, సమ్మెదారులు అందరూ విస్తుపోయారు. 

“టాిస్టాన్‌ "ను స్వాధీనం చేనుకున్న వాడు తాను కోరిన అమ్మా 
యిని పెళ్లి చేనుకుని, నా వల్ల ధనాన్ని బహుమానంగా [గహించాడు. 


74 కుంజర యూధంః 


తర్వాత 'టోహెన్‌* పూర్వపు మావటి *పోలోన్‌” (901010) వచ్చాడు. 
అతడు వంచకులలో గట్టివాడు, అతడు వచ్చి “అయ్యా! నేను నా 
మి[తుడు బహుమానం పొంచేటట్లున్నూ, అతడు తాను కోరిన కన్యను 
చెండ్లాజేటట్టున్నూ చేశాను, నేను అనుకున్న పని నెరవేరింది. మళ్ళీ, 
పనిలో పివేశించదలచాను. నా ఏనుగును నా కిప్పించండి" అని 
అన్నాడు, ఆ యేనుగు అతనికి అప్పగించ బడింది. ఆ యిద్దరు మావటి 
వాళ్ళూ తమలో తాము ఏదో ఏర్పాటు చేసుకున్నారు. సమ్మెకు 
శై థిల్యం కలిగించానని నేను తృ ప్తిపడ్డాను. 


మరొకప్పుడు మరొక చితం జరిగింది, షాన్‌ జాతికి చెందిన 
ఇరవై యేళ్ళ యువతి [కూరగజాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన 
అది! *క్యాక్‌ చెయిన్‌? = Jade Coloured Eyes = నీలిరంగు 
కన్నులు కలది) అనే దుష్టగజం మాంగ్‌ _ చాన్‌ - తా (Maung 
Chan Tha) అనే కుంతథారిని ఆ నాటి మధ్యాహ్నం దంతా 
లతో పొడిచి వేసింది. అతడు చాలా [(పమాదస్థితిలో వున్నాడు. 
అందువల్ల నాటి సాయం[తం నేను మకాములోని నా కుటీరంలో 
చాలా కలతపొటుతో కూర్చుని వున్నాను. ఆ యేనుగు మాంగ్‌ - 
పో = యిన్‌ (Maung Poyin) అనే మావటీనిని చంపబోతూ వుండగా, 
అతన్ని కాపాడాలనే వుర్ణేశంతో (పయత్నించగా, ఆ గజం మాంగ్‌ = 
చాన్‌ - తాను పొడిచి వేసింది. అది మదంలో వుంది. ఆ పరిసరాల్లో 
తిరుగుతున్నది. పాపం! కుంతధారి దెబ్బతిన్నా మావటీనిని రకించ 
లేకపోయాడు, ఆ వనుగు అతన్ని చంపి వేసింది! 


నేను, నాతోవున్న ముఖ్యుడైన బర్మీయుడితో ఆలోచిస్తు 
న్నాను. చెబ్బ తిన్న మాంగ్‌ - చాన్‌ - తాను ఆసుప|త్రికి పంపడం 
ఎలాగా? అని, అతడిని బలమైన గాయాలు కడుపునకు తగలడం వల్లా, 


కుంజర యూధం 7s 


కాలు విరగడం వల్లా - ఏనుగువై ఎక్కించి పంపడం సాధ్యంకాదు. 
అలా పంపితే బలవంతంగా అతన్ని చంపడమే అవుతుంది. వెదురు 
డోలీలో పరుండ బెట్టి పంపితే - ఆనుపతి చేరడానికి ఐదు రోజులు. 
పడుతుంది. ఈలోగా అతని స్థితి ఎలావుంటుందో! 


ముందుగా శెలుపకుండానే - హఠాత్తుగా - అందంగా వున్న 
ఒక పొడుగాటి ఆడమనిషి నా కుటీరంలోకి వచ్చింది, ఆమె చని: 
పోయిన మావటి వాని యొక్క భార్య అని వెంటనే గుర్తుపట్టాను. 
ఇలాంటి పరిస్థితుల్లో జు ఇట్టి (స్రీలు దుఃఖంతో కుమిలిపోతూ ఏడ్వడం 
తమ కడసారి బిడ్డను తీసుకుని వచ్చి, అధికారుల యెదుట మోకరించి 
కూర్చోవడం సంప్రదాయం. కాని, యీమె అలా చెయ్యలేదు. ఆమె 
ఎట్టి విచారాన్నీ వ్య క్షం చెయ్యకుండానే ధైర్యంతో “అయ్యా! నా 
భర్త అయిన మాంగ్‌ -పో- యినును ఉద్యోగం నుంచి తొలగించి 
నట్లు అధికారప|త్రం యిస్తారా?” అని నన్ను అడిగింది. 


“సశే. తప్పకుండా యిస్తాను. రేవటి వరకూ కాస్స నిరీషించి 
వుంశే నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తాను. మొదట మాంగ్‌ -చాన్‌ - 
తాను ఆసుపత్రికి పంపించవలని వున్నది,” అని జబాబు చెప్పి, ఆమెకు 
కలిగిన కష్టానికి అమిత విచారాన్నీ, సానుభూతినీ తెలిపి ఆమెకు బిడ్డ 
లున్నారేమో అని వాకబు చేశాను, 


ఆమె పలుకలేదు. నా చెంతవున్న బర్బీయుల పెద్ద ఆమెకు 
బిడ్డ లెవ్వరూ లేరని సమాధానం చెప్పాడు. మర్యాదలను వేటినీ 
పాటించకుండా ఆమె వచ్చి అవిధేయతగా (పవరర్తించి నందుకు తన 
అసంతృప్లిని వెల్లడించి “నీవు ఇప్పుడు వెళ్లిపో, నేను వచ్చి మాట్లాడ 
తానులే అని చెప్పి, ఆమెను అక్కడినుంచి పంపి వేశాడు, 


76 కుంజర యూధం 


ఆమె వెళ్ళిపోయాక చేను అతనితో “ఆమె ఫో.యిన్‌ యొక్క 
భార్య యేనా?” అని అన్నాను. 


“అవునండి, ఆమె అతనికంళు ఎక్కువగా నల్లమందు సేవిస్తుంది. 
అందుచేతనే ఆమెకు బిడ్డలు కలగలేదు” అని అతడు జబాబిచ్చాడు. 


నాకు చాలా ఆశ్చర్యం కలిగింది! పాళా జాతి (స్త్రీ నల్లమందు 
తినడం అంతవరకూ నేను వినలేదు, ఆ బర్మీయుల పెద్ద “సందేహం 
లేదు మీ రీరాతి పది టికాలుల (110213 = ఒక విధమైన తూనిక 
(పమాణము) నల్లమందు నాచేతి కివ్వండి. 'రేపుదయం ఆమె *క్యాక్‌ 
నెయిన్‌'ను స్వాధీనం చేసుకుని తీసుకు వస్తుంది. పో-యిన్‌ నల్రమందు 
నిషాలో వున్నప్పుడు చాలా సార్లు ఆమె ఆ యేనుగును తీనుకుని 


రావడం నేనెరుగుదును అని చెప్పి నాలో ఎంతో సంచలనం 
కలిగించాడు |! 


నేను అతను కోరిన స్త నల్లమందు ఇచ్చాను, ఆ రాతి ఎంతో 
కలతవడిన మనస్సుతోనే వరున్నాను. తెల్టవారకముందే తెలిసింది 
చాన్‌ తా చనిపోయాడని. అందువల్ల మనస్సు మరీ సంతోభపడినది ! 


మర్నాడు ఉదయమే బర్మీయుల పెద్ద కలుసుకున్నాడు. కాని, 
నేను అతనిని వమీ అడగలేదు. ఏమి జరగబోయేది ఎదురు చూస్తూ 
మాతం వున్నాను. 


పది గంటల నమయంలో అతడు వచ్చి “మా కా$"(Makyaw- 
పో=యిన్‌ భార్య) కాక్‌ సెయిన్‌ను అధిరోహించి వస్తున్నది. మీరు 
వచ్చి చూడవచ్చును అని అన్నాడు. ఆమె ఆ వనుగు మీద ఎక్కి 
మకామువై పు పోతూవుంకు చూచి, నా కన్నులనే నేను నమ్మలేక 
పోయాను. ఆమెను చూస్తూవుండగా, తక్కిన (ప్రపంచమే మరపునకు 


కుంజర యూధం 77 


వచ్చింది. ఆమె నల్లని జుత్తు వెనకవైపు వేఎలాడుతున్నది. ఆమె నీలి 
రంగు టమైను (12మ21ష-ఒక విధమైన చేతులులేని పొట్టి జాకెట్టు) 
ధరించి వున్నది ఆమె భుజాలు తళతళ లాడుతున్నవి. ఆమిదృష్టి 
తిన్నగా-ముందు వైపునే పనరిస్తూ వుండెను, ఆ దృశ్యాన్ని కొంచెం 
సేపు మాతమే చూచి, లోవలికి పోయాను. తర్వాత పన్నెండు 
గంటలకు వార్త వచ్చింది-క్యాక్‌ నెయిన్‌ భ|దంగా ఒక చెట్టుకు కట్ట 
బడిందని. మదించివున్న పనుగులను ఆ విధంగా బంధించడమే సంప 
దాయం! 


ఆ సాయంకాలం “మాక్యా” నా వద్దకు వచ్చింది. ఆమె అప్పుడు 
చక్కని దుస్తులు ధరించి వున్నది. రంగురంగుల టమైను ధరించి 
వున్నది. దానివైని తెల్లని కోటు ధరించి, నల్లని శిరోజములమీద ఒక 
పూవు "పెట్టుకొన్నది. ఆమె మోశాళ్ళప్తే కూర్చుండి మూడుసార్లు 
పికో (5110 = వందనం) చేసి ,నా యెదుట కూర్చున్నది, ఆమె తల 
వంచుకుని, తాను కూర్చున్న చాపమీదనే దృష్టిని నిలిపి కుడిచేతిలో 
వున్న చిన్న కరపుల్లతో ఏమేమో రాస్తూవున్నట్టు ఉన్నది. 


నేను ఆమెకు రావలసిన వరివోరాన్ని చెల్టించాను. అంతేకాక, 
క్యాక్‌ సెయినును పట్టుకొని తెచ్చినందుకు [వ క్యేకంగా బహుమతిని 
ఇచ్చాను. నేనీ సంగతిని చెప్తున్నప్పుడు ఆమె చదవులలోంచి ఒక 
మందహాసం బయలువడ్డది. తర్వాత ఆమెకోరిన అధికార పత్రాన్ని 
(వాసి యిచ్చాను, అపాయాలవ ల్ల మరణించిన చారి విషయమై 
ఇట్టి ప తాలు వుండడం అక్కడి ఆచారం! అవి వుంశచునే గాని మర 
ఆశించిన వారి ఆత్మలను అచటి వనదేవతలు స్వీకరించవని అక్కడివారి 
నమ్మిక. నేనీ విధంగా వా) శాను-“శ్యాక్‌ సెయిన్‌ అనే పనుగుకు 
మావటీడైన మాంగ్‌ -పో-యిన్‌కు, అతడు కోరిన స్థలానికి వెళ్ళడానికి 


78 కుంజర యూధం 


యిందు మూలంగా అనునుతి నిస్తున్నాను. అతనిని నా దగ్గరి 
ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాను” ఇలాగున వాస, సంతకం చేసి 


యిచా నుం 


నేను నా శేబిలు దగ్గరనుంచి లేస్తూ అనుమతి ప[శ్రాన్నీ, 
సొమ్మునూ ఆమెకు అందియ్యగా మాశక్యా బొల్లి యేడుపుతో రెండు 
కన్నీటి బిందువులు రాల్చి, మూడు సార్లు వందనం చేసి లేచి 800 
గజాల దూరంలో-కయ్యకు అవతలవైపున వున్న మకాముకు వెళ్ళి 
పోయింది. 


తర్వాత ఏమి జరిగేదీ నిరీమీస్తూ, నాలో నేను ఊహిన్తూ ఒక 
దినం గడిపాను. తర్వాత కాక్‌ సెయినుకు కొత్త మావటివానిని 
ఏర్చాటుచేసే విషయమై, బర్మీయుల పెద్దతో నంప్రతించాను. అతడిలా 
అన్నాడు = “ఆ విషయమై వర్చాటు జరిగింది. మాంగ్‌ - న్వే - గ్యా 
{Maung Ngwe Gyaw) అనే నల్చ్వమందు భాయి వున్నాడు, అతడు 
మాక్యాను వచేరదీళాడు, క్యాక్‌ సెయిన్‌ = అందరికం శు ఎక్కువ నల్ల 


మందుతినేదని వాళ్లు చెపుతున్నారు. మీరు దయచేసి పది టికాలుల 
నల్లమందు ఇస్తే సరి, అంతా సరిపడుతుంది” అని, 


అలాంటి క్లిష్ట సమయంలో పది కాదు, అడిగికే ఇరవై 
అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగా వున్నాను. + 


“మొ క్యా నల్లమందు తింటుందని ఇప్పటివరకూ కూడా నాకు 
నమ్మకం లేదు. ఆమె దృఢసంకల్పంకలది,. ఆమె చేతో నల్టమందు 
అందిస్తే క్యాక్‌ సెయిను చక్కగా తీసుకుంటుంది. ఆమె చేతి వాన 
నను అది ఎరుగును, ఆమె తన మావటివాని భార్య అని బాగా "తెలు 
సును, ఆ యేనుగును పట్టుకొనడానికి ముందు ఆమె దానికి పూర్తీగా 
మెకం కలిగించి వుంటుందని నేను అనుకున్నాను, 


కుంజర యూధం 79 


అడవిలోని యేనుగుల స్వభావం వింత అయినది వాటిలో 
అన్నీ కఠినమైనవీ, |కూరమైనవీ, దుష్టమైనవీ కావు, నూటికి ఒక్కటి 
మాత్రమే |కూరమై తన మావటివానిని ఎదిరించడం గాని, చంపడం 
గాని చేస్తుంది, తక్కిన తొంభె తొమ్మిదీ మచ్చికపడి ఎంతో 
"స్నేహంతో (ప్రవర్తిస్తాయి. 


C20 


పనుగులు మున్నగు మవోమృగములు వుండే అడవిలో నేను 
పాతిక నంవత్సరాలు గడిపాను. మొదటి మూడున్నర నంవత్సరాలలో 
తుపాకితో జంతువులను కాల్చడంలో ఎంతో వుత్చాహాం వుండినది. 
అప్పుడు నా కండ్లకు మాయ కప్పినట్టుండినది. నేను సంపాదించిన 
అనుభవాన్ని బట్టి యిప్పుడు-వనుగులు దేవుని స్వంతమనీ, వాటి 
నెన్నడూ వేటాడకూడదనీ దృఢమైన నిశ్చ్వయజ్ఞానం కలిగింది, 


అరణ్య నివానంలోని మొదటి మూడున్నర సంవత్సరాల 
తర్వాత ఇలాంటిపని చయ్యకూడదనే అభిిపాయం ఏర్పడింది. అడ 
వుల్నవెనీ, అడవిమృగాల-వెనీ గౌరవ భావం ఏర్పడింది. 


నాకు బాగా జ్ఞాపకం వున్నది. ఒకప్పుడు నేను మణిపూర్‌ 
నది ముఖ[పాంతంలో = ఓంటరిగా తిరుగుతున్న ఒక మగ ఏనుగును 
పట్టుకోవడంకోనం రెండు నెలలపాటు [పతిదినమూ [పయత్నించాను, 
ఎంతో (శమపడినా, [పతిదినమూ ఆశాభంగం అయేది. ఆ యేనుగు 
"చేరు "ప్వేకా (Shwe kaw). బర్మా బాలిక అంగభంగిమాలు 
వదర్శిస్తూ, చేతులనూ, (వళ్ళనూ మీదికి _ బయటికి (పనరిన్తూ నాట్యం 
చేసి ఆనంచాన్ని కూర్చినట్టుగా ఈ యేనుగు దంతాలు మీదుగా, బయ 


80 కుంజర యూధం 


టికి వ్యాపించి మనోవారంగా వుండడంవ ల్ల = ఆ అభి పాయంతో నా 
వద్ద వుంజే మావటివాళ్ళు ఆ యేనుగుకు ఈ పేరు పెట్టినారు, అది 
మా యేనుగులు శెండింటిని దంతాలతో గాఢంగా పొడిచి వేసింది. మా 
యేనుగులకు ఎప్పుడూ చికాకు కలిగిస్తూనే వుంటుంది. మా మావటీలు 
చాలామంది తమ ఏనుగులను పట్టుకోడానికి అడవుల్లోకి వెళ్ళినప్పుడు _ 
యకైర్యంగా తిరుగుతున్న ఆ ఏనుగును - చూచారు. వాళ్ళు తమ చేతు. 
లను తిన్నగా పొడుగ్గా చాచి చాని దంతాల తీరునూ, కొలతనూ 
వర్ణించి చెప్పారు. అవి ఎంత లావుగావుండేదీ తెలియడానికి _ మో శాలి 
మీదిభాగాన్ని చేతులతో పట్టుకొని చూపారు. అవి అద్భుతమైన 


దంతాలు |! 


ఆ సమయంలో చేను తక్కిన అడవియేనుగులను పట్టుకోడానికి 
ఎన్నో అవకాశాలు ఉండినవి, అలావున్నా, వాటిని విడిచి “ష్వేకాిను 
పట్టుకోవాలనే దృఢనిశ్చయానికి వచ్చాను. నేను చాన్ని రెండుసార్లు 
॥ లు ౧౫ 

చూచాను. కాని అప్పుడు చాన్ని గుండుతో కొ్టే స్థితిలో లేను, 
తర్వాత ఒక నెల్లాళ్ళు నెలవుమీద వెళ్ళాను. తిరిగీ మే నెలలో అక్క 
డికి రాగలననీ, అది తుపాకీ వేటకు అనుకూలమైన సమయమనీ నాకు 
"తెలుసును. 


'ష్వేకాను నేను పట్టుకోగలిగిక్కే అది నా నాలుగో ఫనుగా 
తుంది. జాడలు కని పెట్టడంలోనూ, శుపొకీవేటలోను ఆరికేరినవాడ 
నున్నూ కాగలను. | 


ఒకనాటి సాయంకాలం మేము సినీవా (Sinywa = అడవి 
యేనుగుల పల్లె) చేరుకున్నాం* "స్వేకా ఆ చుట్టు[పక్కలనే ఉన్నదనీ, 
ముందురోజు కొందరికి కనబడిందనీ, వారు చానిని రెండు మెళ్ల 
దూరంలోవున్న నదికి అవతలిగట్టున చూచారనీ నా సహచరులు 
తెలియజేశారు. 


కుంజర యూధం 821 


మాకు స్పష్టంగా ఒక్‌ "పెద్ద ఏనుగు యొక్క అడుగు జాడలు 
కనబడినవి. అవి ప్వేకాకు ' సంబంధించిన వే అని నేను ఊహించాను. 
అవి మ్యిత్తానది గట్టువరకూ వ్యాపించి వున్నాయి. రాత్రివేళ ఆ 
యేనుగు నదినిదాటి మేము బనచేసివున్న వైపువచ్చి వుంటుందని 
స్పష్టంగా తెలుస్తున్నది. మేము ఈ విషయం శెలునుకునేనరికి పగలు 
పన్నెండు గంటలు దాటింది. ఎండ ఎంతో తీ వంగా ఉంది. 


నేనప్పుడే ఫలావోరం చెయ్యడానికి కూర్చున్నాను. కొంచెం 
నోట్లో _ వేసుకునేనరికి ఒక బర్మీయుడు వచ్చి - తమ మశాముకు 
800 గజాల దూరంలో - తాము అప్పుడున్న స్థలానికి మైలుదూరంవో_ 
(బిహ్మోండమైన అడవి యేనుగు ఒకటి వున్నదనీ, అది బహుళః ్వేశా 
అయి వుండవచ్చని తెలిపాడు. . 


స్‌ మా[తమూ నందేహించకుండా వెంటనే బయలుదేరాను. 


మూడు గంటలప్పుడు - సొమ్మసిల్ల జేసే మండుఖుండలో నేను 
దాని సమీపానికి = చెవులు కొట్టుకున్న చప్పుడు వినిపించేటంత సమీ 
పొనికి చేరుకున్నాను. మరేచప్పుడూ వినబడలేదు. వన్నెండడుగుల 
ఎత్తు “పనుగు గడ్డి”లో అది మేస్తూవున్నది. చాని అడుగుల జాడను 
బట్టి లోపలికి పోవడానికి సావాసించాను. నా ఎడమవైపు ఏటిగట్టు 
ఛాలా దగ్గరగానే వుంటుందని నాకు శెలునును. ఏ మాత్రమైనా 
నెమ్మది చెడితే అది తన అడుగుజాడలను బట్టి వెనకకు వస్తుందని నాకు 
"తెలునును. అందుకని, నేను చాని అడుగుజాడలకు కొంత ప్రక్కగా 
తప్పుకుని ఒక చిన్న చెట్టుకు నా పిస్తోలును చేరబెట్టి, ముఖంమీది 
చెమటను తుడుచుకున్నాను, నేను నా స్థాన్కులోని నీళ్ళు తాగి దప్పి 
తీర్చుకున్నాను. ఆ రోజుతప్పక తుపాకి | పేల్బవలని వుంటుందని నిళ్చ 


యించుకున్నాను. 
6 


రవ కుంజర యూధం 


నేను ఆ స్థలంలో వున్నట్టు ఆ యేనుగు పసిపట్టింది ఆ సంగతిని 
[గహించిన వెంటనే నాలో కలవరం కల్గింది. ఇలా పసిపట్టి తెలుసు 
కోవడం ఏనుగులకు పరిపాటి. అది తన తొండం చివరతో గట్టినేల 
మీద గట్టిగా కొట్టింది. ఆ ధ్వని కఠినమై, కంగుమనే గంటధ్వనివ లెనే- 
మరచిపోదామన్నా మరపునకు రాకవున్నది* తర్వాత నిళ్ళబ్దం ! నిలి 
చిన చోట ఆలాగే వుండడంతప్ప నాకు మార్గాంతరం లేదు, మేమిద్ద 
రమూ ఆలాగే వుండిపోయాం. కాని, ఏనుగే తర్వాత దారితీసి 
నేనుండే స్థలాన్ని చాటుకుని ముందు పోయింది. నేను నదీతీరం వైపు 
వెళ్లాను. నేను ఊహించిన దానికంశు దగ్గరగానే వుంది. దాని 
వొడ్డున కయాంగ్‌ గడ్డి మొలిచివున్నది. ఒడ్డు నీటిమట్టానికి ఎనిమి 
దడుగుల ఎత్తుగా వుండి, ఇటీవలనే జారిపోతూవున్నది ఆ వొడ్డును 
చేరడం సాధ్యంకాదు, చేరితే [కిందపడిపోయే అపాయం కలగవచ్చు. 
కొద్ది మణాలలోనే నీళ్లను మీదికి తుళ్సించిన పెద్దధ్వని వినబడింది. 
పొడుగాటి ఆ గడ్డిలోంచి చూడగా - నాకు దిగువవెపు ఏభై గజాల 
దూరంలో [బవ్మోండమైన ఒక మగయేనుగు కదను తొక్కినట్లుగా 
నడుస్తూ చాలా వేగంగా వటిని దాటుతూ కానవచ్చింది. అది |తుళ్ల 
గొట్టిన నీరు దాని శరీరం నిండా వ్యాపించి వున్నది. 


ఏ మా[తమూ జంకక నేను ఎనిమిదడుగుల ఒడ్డునుంచి నీటిలోకి 
ఉరికాను. నీరు మూడడుగుల లోతే ఉన్నది. కాని జోళ్ళతోకూడా 
నా కాళ్లు బురదలో కూరుకుపోయాయి. నేను కదల లేకపోయాను-* 
ఇట్టి స్థితిలో కాకపోతే తుపాకి పేల్చడం మరి ఎన్నటికీ సాధ్యంకాదు. 
ఆ యేనుగు వేగంగా పోతూవుండడంవల్లా, నీరు మీదికి చిమ్మబడుతూ 
వుండడంవల్లా దానీ గుండెకు గురి చూచి కొట్ట నిశృయించాను. 
కాలు నిలవతొక్కుకో వడం కష్టమైపోయింది. 


కుంజర యూధం 88 


ఆ యేనుగు జి అయిదు గజాల దూరంలో వుండగా నేను 
తుపాకి (పేల్చాను. అది కొంచెం తొటుపడినా వెంటనే ేరుకొని 
పోలో గృురంవలె గుండ్రంగా అల్లాడి, వెళ్ళినదారినే వెనకకు వచ్చింది, 
అది నాకు ఇరవై అయిదు గజాల దూరంలోవుంది. దానికి విపరీతంగా 
కోపం కలిగింది ఆ కోపంలో, అది నన్ను చూడలేదు. నేను అలాగే 
నిలిచిపోయాను. గట్టు ఎక్కగలననే ఆశ లేకపోయింది, కొన్ని 
నిమిషాల క్రిందట, నీటిలోకి దిగినచోటనే అది గళ్టైక్కినది ! అది దెబ్బ 
తిన్నట్లు నేను [గహించాను. 'ప్వేకా దంతాల మాదిరిగా దాని 
చంళతాలు 'పెద్దవిగానూ, వర్ణించిన విధంగా కొంచెం వంగివున్నట్లూ 
కానరాలేదు. 


నేను మరొకసారి గుండెకు గురిచూచి కొట్టాను. ఈ సారి 
సరిగానే దెబ్బతగిలింది. ఆ యేనుగు ఏటిగట్టువెని పడిపోయింది. 
నా వెంట నున్న పిల్లవాడు ఇంతసేపూ గట్టుమీద వున్న ఒక చెట్టువె 
వున్నాడు, నేను బురదనుండి తప్పించుకుని వచ్చేలోపల = ఆతడు ఆ 
ఏనుగును పరీతీంచడానికి వెళ్ళి తొందరగా వెనక్కువచ్చి “అమాయ్‌, 
అమాయ్‌ (4ఉమణ1-4ఉమ21 = అమ్మా, అమ్మో) మీరు క్యాన్‌ జిత్‌ ను 
(Kyan Zit) చంపి వేశారు"అని ఏదో విచి|తం జరిగినట్లు గట్టిగా అరచి 

౧ అటు 

నాతో చెప్పాడు. 


ఆ మాటలు వినగా నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. కాని, 
వాడు ఏ అభి పాయంతో అన్నదీ (గహించాను. అప్పుడు నాలుగు 
న్నర గంటలళయి వుంటుంది. ఎండత్మీవత తగ్గలేదు. నేను అడవి 
యేనుగు జయించిన చివ్నాంగా ష్య్వేకా యొక్క. దంతాలను 
(గ్రహించ దలచాను. కాని, దానిని నేను స్వాధీనం చేసుకోలేక 
పోయాను. మరొక వడాదివరకూ, మరొక ఏనుగును కొట్టడానికి నాకు 


ది కుంజర యూధం 


అనుమతిలేదు. కాని, నేను చంపిన ఏనుగు యొక్క తలను చూసే 
సరికి నా నిరుత్సాపహమంళా మాయమైపోయింది. అలాటి జంతువు 
బాలా అరుదుగా వుంటుంది. అది యిదివరకే మావటి వాళ్లందరికీ 
ఎంతో ఆందోళనను కలిగించింది. అందువల్ల దీనిని చూడడానికి వాళ్లు 
మకామునుంచి గుంపులు గుంపులుగా వచ్చారు, 


“క్యాన్‌ జిత్‌ను గురించి వింత వింత కథలు వున్నాయి. అందరూ 
ఆతురతతో క్యాన్‌ జిత్‌, క్యాన్‌ జిత్‌, క్యాన్‌ జిత్‌ ' అని అరిచేనరికి, 
దాన్నీ గురించిన విచితతమ మైన కథ యథార్థ మైనదిగా వారు 
భావించినట్లు తోచింది. 


నశ ఖడ్గమృగాన్ని చంపినా ఇంత ఎక్కువగా ఆళ్చర్యపడి 
వుండను. “క్యాన్‌ జిత్‌ * అనే మాట అరుదుగా వుండే దంతాలనుగూర్చి 
వర్షించేది. చెరకుగడ కున్నట్లుగా ఆ దంతాలకు కొంచెం ఉబ్బెత్తుగా 
వలయాలు వర్పడి ఉంటాయి. అలాటి దంతాలుగల ఏనుగులు కథల్లో 
వస్తాయనీ, అయినా అరుదుగా కానవస్తాయనీ బర్మీయులు చెపుతూ 
వుంటారు. క్యాన్‌ జిత్‌ జాతి యేనుగు పనుగులకు రాజనీ, దాని బల 
పరా(క్రమాలను చూచి మిగిలిన ఏనుగులు భయవడి, విధేయతగా 
వుంటాయనీ వారి నమ్మకం. 


దాని దంతములు మొదటి నుంచి చివరి వరకూ వలయాలు 
కలిగి వుంటాయి. ఆ దంతాలను కోసి వేసినా-తీరిగి మొలిచినప్పుడు 
వలయాలు వర్పడణాయి: కాని చాలా తగ్గుదలలో వుంటాయి. ఆ 
తర్వాత ఈ దంతాల యొక్క ఛాయాచి [త్రం ఒకటి “బొంబాయి 
నాచురల్‌ హిస్టరీ జర్నల్‌” అనే ప్యతికలో (పకటించ బడింది. 
దంతాల్లో యిలా వలయాలు ఏర్పడడానికి తగిన కారణం బోధపడ 
లేదు, శెండు దంతాలకూ ఈ విధంగా వలయాలు (కమపద్ధతిలో 


కుంజర యూధం : రఫ్‌ 


వున్నందున-వికార స్వరూపం అని చెప్ప వీలు కాదు. బర్మాలో మచ్చిక 
పడి వేలకొలదిగా వున్న పనుగులలో ఒక దానికిన్నీ యీ విధమైన 


దంతాలు కానరావు. 


నేను చాని కాలుమీద కూర్చుని కొంచెం నీరు [తాగి ఆందో 
ళనతోనూ, వశ్చాత్తాపంతోనూ దానివైపు చూచాను. “ఈ యేనుగు 
తన దంతాలతో నాకేమి వోని కలిగించింది? నేను దాని విషయంలో 
చేసిన పని యేమి?” అని నాలో నేనే [పళ్నించుకున్నాను* 


ఆ యేనుగు చుట్టూ మూగిన మావటివాళ్లు ఆ దంశాలను 
ఆళ్చర్యంతో చూస్తూ దీర్భంగా చర్చలను సాగించారు. మకామునుంచి 
మావటీల పెద్ద - దాని దంతములను కొయ్యడానికి ఒక చిన్న గొడ్డలి 
తోను, వాడికత్తులతోనూ వచ్చాడు. "క్యాన్‌ జిత్‌ను చూడడానికి 
మశకాములోని (స్త్రీ లందరూ పిల్లతోనూ, చంటిబిక్డ్లలతోనూ వచ్చారు. 


నేను బసకు వెళ్ళి తేనీటినీ ఫలవహోరాన్నీ తీసుకుని తిరిగివచ్చి 
దంతాలకోత మున్నగు వాటిని గమనిస్తూ వుంటిని. దాని తోక 
వెంటటుకలనూ, ముందు పాచాన్నీ భ[ద్రం చేశాను, క్యాన్‌ జిత్‌ పాదం 
వలె సరియైన పొదమూ, కాలిగోళ్లూ వున్న పనుగు మరొకటి నాకు 
కానరాలేదు. కాలి గోళ్లు తోమి పరిశుద్ధం చేసినట్టుగా [పకాశిస్తూ 
వున్నాయి. గోళ్ళ నడుమ వుండే మాంన [(గంధులు, ఆ ఏనుగు తన 
జాతిలో ఉత్తమమనే సంగతిని వ్య క్షంచేస్తూ వున్నది, .. 


దీనిని కొట్టడంతో నా తుపాకీ వేట పరిసమా_ప్తమైనది. ఆ 
తర్వాత నేను దేనినీ తుపాకితో కొట్టనూ లేదు. అట్టి వుద్దెళంగల వారికి 
సాయవడనూ లేదు, 


86 కుంజర యూధం 


ఇప్పుడు నాకు యిష్టం లేకపోయినా, మొదటి రోజుల్లో 
తుపాకిని ఉపయోగించడానికి విచారపడే వాడనుకాను. అడవినీ, 
అడవిలో వుండే వనుగులనూ (పేమించడానికీ, అద్దం చేనుకోడానికీ 
ఆ జీవితమే యిచ్చింది! నేను నాలుగు వనుగులను చంపాను. కాని 
వందలకొద్దీ పనుగులకు అనేక విధాల నవాయం చేశాను. వాటి అభి 
వృద్ది కోనం ఏళ్ళతరబడి పోరాడాను. యుద్ధం సంభవించినప్పుడు: 
వాటితో కలిసి యుద్దం చేశాను. 


రండవ భాగము 


CD 


1925-26 సంవత్సరాల మధ్య నేను జనరల్‌ , సర్‌. విలియం 
బర్డ్‌ వుడ్డుగారితో కలిసి వేటకు వెళ్లి నాను. అప్పుడాయన ఇండియా 
నర్వసేనాధిపతిగా వుంజేవారు, అతని బలగం ఎగువ చిండ్‌ విన్‌ నది 
దగ్గర వుండి, నేను సర్వసేనానినీ, అతని పరివారాన్నీ సిట్టాంగ్‌ 
(Sittaung) దగ్గర కలునుకున్నాను. 


అప్పుడు బర్మా ఇండియా అధికారం కింద ఉండినది. అప్పుడా 
సర్యసేనాని ఇంఫాలునుంచి టామూ వరకూ కాలినడకను [ప్రయాణం 
చెయ్యడమే ఎంతో దున్తరమెనది. పథ్ధైనిమిది, ఇరవై సంవత్సరాలకు 
ఏర్పడిన యిప్పటి చారికీ, అప్పటి దానికీ కొంచెమైనా పోలిక లేదు. 
ఇప్పుడు ఎంతో అభివృద్ధి పొందినది! 


ఆయన తన బలగంతో అయిదు రోజులు [పయాణం చేసినట్లు 
నాకు జ్ఞృప్హి వున్నది. (ప్రయాణంలో (పతి ఒక్కరూ శరీరం కొంకర్లు 
పోయేటట్టు చేసే చల్లటి పర్వత (సవావోల్లో ఈదవలసి కూడా వుండి 
నది. మార్గం ఆరడుగులు వెడల్పు కల్లి చిక్కుగా వుంది; (కమమైన 
పద్దతిలో లేదు. ఇండియా యొక్క భావిరతమణనుఐట్టి మాత్రమే 


88 కుంజర యూధం 


కాకుండా రాజకీయంగా కూడా ఈ మార్గానికి (పొధాన్యం వుంది. 
అప్పుడు బర్మాను ఇండియానుంచి వేరు పరచే సమస్య (పాధాన్యం 
వహించి వున్నది 


ఇండియాకు పోయె ఈ మార్గాన్ని అభివృద్ధిపరచడం బర్మీయు 
లకు ఎంతమా[తమూ అభిమతం కాదు. ఇది మంచిరోడ్డుగా తయారై తే 
దీనిమూలంగా ఇండియనులు ఎడతెగకుండా బర్మాకు వలనవస్తారని 
వారి భయం! నము[దంమీదనుంచి రాకుండా వారిని అటకాయించ 
వచ్చును; కాని, రోడ్డుమీద వచ్చేవారిని అడ్డుకోవడం చాలా కష్టం, 
వర్తకానికా, యీ దారి వుపయోగవడదు. అందుచేత దీని అభివృద్ధి 
బర్మాకు మేలు చేకూర్చదని వారి అభి పాయం 


1942 నుంచి 45 వరకూ జరిగిన బర్మా దండయా(త కంతటికీ 
యీ మార్గమే ఆధారం! బర్మానుంచి ఇండియాకు రావడానికి రెండే 
రెండు మాన్గాలున్నవి, ఒకటి = సముద్రమాగ్గం ! రెండు ఈచారిన్ని, 
ఇవి కాక ఒకోటి రెండు కొండదారు లున్నవి* అవి ఎగువ చిండ్విన్‌ 
నది యొక్క ఉపనదులనుంచి ఉత్తర ఆసాము చేరుతవి. బర్మా - 
ఇండియా సరివాద్దులో |బ్రవ్మోండంగా గోడ పెట్టినట్లు పర్వతపంక్తులు 
వున్నవి. ఆరోహూణకు అవి అసాధ్యాలు ! అవి ఐరావతీనది లోయ 
నుండీ ఆసామును చేరకుండా చేస్తున్నవి. బర్మాలో సము|ద (పొంత 
మైన ఆరకాన్‌ రాష్ట్రంనుంచి సము[దకీరంగా రోడ్డు వెయ్యడమూ 
సాధ్యంకాదు. అందువల్ల బర్మాకుంచి నేలమీదుగా ఇండియాను చేర 
డానికి = చిండ్విన్‌ కు మీదుగా కలేవా (Kalewa) వరకూ పోయి, 
ఆమీద కాబా (2b2w) కనుమనుంచి టామూ (72m) కు పోయి, 
పర్వతపంక్తులను దాటి మణిపూరు |పాంతంనుంచి ఇంఫాలు (109121) 
సమతలాన్ని చేరవలసి వుంటుందిః 


కుంజర యూధం దరి 


నైనికదృష్టితో పరిశీలించగా, ఈ మార్గం ఎంతో ముఖ్య మైన 
చని తెలుస్తుంది. (బిటిష్‌ వారికి నముద్రంమీద అధికారం వున్నంత 
వరకూ సైనికంగాకూడా ఇది (పొ ధాన్యం కొలదికాదు, ఈ మార్గం 
వల్ల రాజకీయంగా కొన్ని చిక్కులు సంభవించవచ్చును కూడా, కాని, 
యీ మాగ్గాన్ని అభివృద్ధి వరచడాని కే జనరల్‌ బర్డ్‌ వుడ్డుగారు అను 
కూలంగా వున్నట్లు తెలుసుకున్నాను వార్తలను పంపడానికీ, 
శెప్పించుకోడానికీ దీని అభివృద్ధి ఎంతో అవనరం ! ఈ [పయాణం 
"ఆయనకు అపరిమితమైన అనందాన్ని కలిగించింది. ఈ |పయాణంలో 
ఆయన మామూలు దైనందిన కార్య కమంనుంచీ, ఆధికారిక లాంఛ 
నాల నుండీ తప్పించుకు తెరిపిగా ఉన్నాడు = చిన్నతనంలోవలె సాధా 
రణ సై నికోద్యోగిగానే ఉండి ఒక నెల సెలవుమీద వున్నట్టు భావించు 
కుని సంతోషించాడు. ఆయన సతీమణి కలక తానుంచి రంగూనుకు 
సము[దంమీద వచ్చి, అక్కడినుంచి మాండ లేకు వెళ్లింది. అక్కడా నె 
నీటిరంగు చి[తాలు వేస్తూ కొన్నాళ్టువుండి తర్వాత చిన్‌ డ్వినుకు 
వచ్చి భర్తను కలునుకున్నది. 


నేనప్పుడు వేటాడినది జాతులను మాత్రమే! ఏనుగులను 
వేటాడడమనే [పస డేలేదు ! 


నేను బర్‌ వుడ్డు దంపతులతో రెండు రోజులు మాత మే వుండ 
డానికి వీలు కలిగింది. అప్పుడు బొంబాయి, బర్మా కార్బొశేవషనువారి 
చిన్న పడవ “చిన్‌డ్విన్‌” నా స్వాధీనంలో వుండినది. అందు భోజన 
సామగి మొదలై నవి తగినట్లు ఏర్పాటు చెయ్యబడినవి. ఆ షికారు 
నాకు ఎంతో ఆనంచాన్ని కలిగించింది. 


1942-44 లలో యుద్ధం జరుగుతూ వున్న సమయంలో 
బర్మానూ, ఇండియానూ కలుపుతున్న ఆ రవాచారిమీద . సర్వ 


90 కుంజర యూధం, 


సేనానిగా వుండిన లార్డ్‌ వేవెల్‌తో కలిసి ఫలావోరం చేశాను. తర్వాత 
సర్వసేనాధిపతిగా వుండిన సర్‌ క్లాడ్‌ ఆచిన్‌ లక్‌ తో కలిసి వించార 
గించాను. ఇలా జరుగుతుందని నే నెన్నడూ అనుకో నేలేదు 


1988 లో చేను సెలవుమీద ఇంటికి వెళ్ళాను. యుద్ధం అని 
వార్యమని తోచింది. ఈ స్థితిలో బర్మాకు తిరిగి వెళ్లడమా, మాన 
డమా అనే సందిగ్దస్థితి నాకు వర్పడింది. పఏమైనాసశే అని బర్మాకు. 
వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. ఒకవేళ యుద్ధము సంభవిస్తే 
జపాను శ|తుపతుం చేరవచ్చుననీ, అప్పుడు నేను సూయజ్‌ కాల్వకు 
పడమట వుండడంకంటు తూర్పున వుండడమే ఉపయోగకరమనీ 
భావించాను, 


1989 లో యుద్దం [పారంభమెంది. ఉక్కుమాదిరిగా కేకు 
కలపకూడా యుద్ధసామ గిగా (పొధాన్యం వహించింది, కుకు కలప 
పనిలో నిమగ్ను లె నవారంతా దేశానికి గొప్పసేవ చేసేవారుగా పరి 
గణింపబడ్డారు. యుద్ధం యొక్క (పాథమిక దశలో శుకుకలవ విస్తా 
రంగా ఇంగ్లాండుకు ఎగుమతి అయ్యేది. ఇటలీ యుద్దరంగంలో 
[ప వేశించాక మధ్య (పొచ్యానికి శుకు మిక్కిలి అవసర మెంది. ఒక్క 
ఇండియాకే ఎంతో కలవ కావలసి వుండినది. కావలసిన మేరకు 
బర్మా శుకును నరఫరా చెయ్యలేకపో యేది. అడవుల్లో పని ఎంతో 
వేగంగా జరగవలసివుండినది* కేకు కలపనేకాకుండా తక్కిన కలవను 
కూడా రవానా చెయ్యడానికి ఏనుగులు ఎంతో అవనరమెనాయి. 


యుద్దంలో జపాను [ప్రవేశించాక ఇండియాకు కలప యొక్క 
ఆవశ్యకత ఎంతో ఎక్కువైంది, 1941 డిసెంబరుకు తర్వాత అత్యధి 
కంగా కొత్త ఉత్పత్తి కేం[చాలు (పారంభించబడ్డాయి* కలప పనికి 
సంబంధించిన ఉద్యోగులందరూ మూడు నెలలు అడవిలోనే వుండి. 


కుంజర యూాధం 91 


పోయారుః వాళ్ళలో చాలా మంది కుటుంబాలతో కూడా వచ్చారు, 
యుద్ద పరిస్థితులు వాళ్ళకు నిన్నం(తి (WirelE55) మూలంగా శెలిసేవి, 
అవ్పుడు జపానీయులు ఎంతో కీఘుంగా పురోగమించారు అయి 
నప్పటికీ వాళ్ళు సింగపూరుతోనూ, మలయాతోనూ ఆగిపోవలసి 
వస్తుందని (ప్రతివ్యక్తీ అనుకునేవాడు. అయినా, పరిస్థితులు విష 
మించాయి, (పయి వేటు వ్యాపార సంస్థ అయిన మా “బొంబాయి 
బర్మా కార్పొరేషనుి వారు తమ కంవెనీలో పనిచేసే ఐరోపీయు. 
అనూ వారి కుటుంబాలనూ వెంటనే సురకిత స్థలాలకు చేర్చే 
ఏర్పాట్లు చెయ్యాలని తొందర తొందరగా హౌచ్చరికలు చేశారు. 
ఆ ఐరోపీయులను ఎగువ చిన్‌డ్విన్‌ నుంచి మణిపూరునకూ, అక్కడి 
నుంచి ఆసాముకూ ,పంపవలసి వున్నది. దీనికై ఒక చక్కని పథకం 
పర్పరుపబడినది. మా దగ్గర పనుగులు లేకపోజే యీ తరలింపు పని 
సాధ్యమెై వుండేది కాదు. 


ఆ సమయంలో నేను నా భార్యతోనూ, కుటుంబంతోనూ 
పామ్‌ మాగాణాలలో (Sham States) సులీ (Shweli) నది [పొం 
తాల్లో తిరుగుతూ వుంటిని. 


నాకు మా కంపెనీ నుంచి ఒక రవాన్య లేఖ కూడా వచ్చింది, 
అందులో (స్రీ లందరూ వెంటనే "కేంద స్థలానికి తరలింపబడాలని 
గట్టి సలవో ఇవ్వబడింది. 


చిండ్విన్‌ నదీతీరంలోని మొనీచా (040072౬) కు వెళ్ళాలనీ, 
ఆ వైగా వెళ్ళడానికి కూడా సిద్ధంగా వుండాలనీ నాకు శెలిగాం 
కూడా వచ్చింది. వీరిని నురతీత స్థలాలకు పంపడానికి కంపెనీవారు 
ఎలాటి వర్చాట్టు చేసినదీ నాకు తెలియదు. ఆ దేశాన్ని గురించి బాగా: 
తెలునును కాబట్టి ముందు వమి జరగబో యేదీ నేను ఊహించాను. 


రబ కుంజర యూధం 


బర్మాలోని ఆంతరంగికాలై న చిక్కులను బట్టియే నాకు యీవిధంగా 
సలవో ఇవ్వబడిందని నా ఆలోచన. నేను నిర్బంధంగా వనుగులతో 
నది వద్దకు వెళ్ళాను. తర్వాత మా చిన్న పడవలో దిగువకు రెండు 
రోజులు (పయాణంచేసి ఐరావతీ నదిని చేరాము. 


యుద్దం (పారంభ మైనప్పట్నుంచీ ఏర్పడిన పరిస్థితులకు అల 
వాటువడిన మాకు మాండలే (Mandalay) లో ఎలాటి మార్పులూ 
కనబడలేదు. మహిళల సహాయ సైన్యంలోని నభ్యురాండు తప్ప 
మిగిలిన (స్త్రీలూ, పిల్లలూ చిన్‌ డ్విన్‌ వరకూ వెళ్ళిపోయారు. అందరూ 
ఎంతో బెదిరిపోయారు. ధనవంతులైన భారతీయులు అక్కడినుంచి 
బయలుదేరి పోతూనే వున్నారు. 


నేను మాండలేనుంచి తిన్నగా మొనీవాకు వెళ్ళవలసివుంది. 
కాని, మొదట మా యింటికీ, మేమియో (Maymyంo)లోని కేందా 
నికీ పోయి ఒక రాతివుండి ఆ తర్వాతే మొనీవాకు వెళ్ళదలచాను. 
అక్కడ నా క్యాంపు సామాను వుంచివేస్కి శేలికైన సామాను 
తేదలచుకున్నాను. ఇది, చిన్ట్‌విన్‌కు వెళ్ళేటప్పుడు నా భార్యకు 
కావలసి వుంటుంది! ఆమె నిర్భంధంగా బర్మాను విడిచి పెట్ట వెళ్ళ పరి 
స్థితి యేర్చడినపుడు నేను మేమియోకు రావలసి వుంటుందని 
అనుకున్నాను. 


ఇట్టి పరిస్థితిలో మొనీవాకు పోయే శైజ్లూ, కలేవాకు పోయే 
ప్రీమర్హూ ఇండియనులతో కిటకిటలాడుతూ వుండేవి. తమ ఐరోపీయో 
ద్య|ోగులకు కుటుంబాలను చిండ్విన్‌ వరకూ పంవడానికి తగిన చర్యలు 
తీసుకున్న సంస్థలలో మొట్టమొదటిది మా బొంబాయి బర్మా కార్పొ 
శేషనే! అక్కడ యేడైనా [ప్రమాదం జరిగే పక్షంలో, వారు సుల 
భంగా అక్కడినుంచి పోగలరు, దూరదృష్టి గల కొందరు [పథుత్యో 


కుంజర యూధం 98 


ద్య|ోగులు కూడా తమ కుటుంజాలను పంపి వెయ్యడానికి న్వంతంగా 
పర్చాట్లు చేసుకున్నారు. ఈ విషయంలో [పభుత్వం ఎట్టి చర్యలనూ 
తీసుకోలేదు, మీదు మిక్కిలి - మా కంపెనీ, తమ వుద్యోగస్థులలో 
కొందరికి మాతం కుటుంబాలను తరలించే సౌకర్యం కలిగించి వక 
పాతం చూపించినదంటూ విమర్శించింది. కాని, అత్య వనర పరిస్థితులు 
ఏర్పడినప్పుడు (పభుత్వం యీవిమయంలో పని చేయ్యడానికి బొంబాయి 
బర్మా కార్పొ'రేషనే మార్గదర్శక మైనదని చెప్పాలి. ఉద్యోగస్టుల 
కుటుంబాలను దూర పబేశాలకు తరలించడంవల్ల, వాళ్ళు తమ 
కుటుంబాలను గురించి పజే ఆందోళనా, బాధ్యతా తగ్గి తమ పనులు 


స్మకమంగా చెయ్యడానికి వీలు కలిగింది. 


మొనీవాలో, నేను (స్త్రీల యొక్కయు, శిశువుల యొక్కయు 
రెండవ జట్టును కలుసుకున్నాను. మొదటి జట్టు చిన్ట్‌ విను నదిలో 
మాలయక్‌ (Mawlaik) వరకూ (ప్రయాణం చేసింది. అక్కడికి 
అందరూ చేరిన తర్వాత ఏమి చేయ నిర్ణయించేది తేలుతుంది. మొనీవా 
నుంచి వెనకకు రావాలని నా సంకల్చం* కాని, అక్క_డినుంచి రెండవ 
జట్టును తీసుకుని లాంచి (చిన్న పడవ) లో మాలయక్‌ వెళ్ళాలని 


అధికారుల ఆజ, 
షా 


నేను మాలయక్‌ వెళ్ళి నా బాధ్యత కిందవున్న రెండవ జట్టును 
అక్కడివారికి అప్పగించాను. అత్యవసర పరిస్థితులు సంభవిస్తే, అక్క 
డున్న వారిని మణిపూరు సైటు ద్వారా ఇండియాకు వంపడానికి 
జరిగే ఏర్పాట్లకు సాయపడాలనీ, అందుకోనం అక్కడే వుండాలనీ 
అధికారులు ఉత్తరువు చేశారు. ఈ విధంగానే నిర్ణయిస్తే, నేను (స్తీ, 
శిశువుల వెంట వుండి, పనుగులతోకూడా, వారిని ఇండియాకు చేర్చ 
వలని వుంటుంది. ఏనుగులు, వారి ఆవోర పదార్థాలనూ, అత్యవసర 


94 కుంజర యూధం 


మైన వస్తువులనూ మొయ్యడానికి మాతమే కాని, జట్టుదారులను 
మొయ్యడానికి మాతం కాదు, 


అప్పటినుంచీ వనుగులు యీ రవాళాపనిలో [పథాన పొతను 
వహించసాగినవి, అది 1942 ఫ్మిబవరి నెల. ఏనుగులు కలేవా(Kalewa) 
ఉత్స రంగా. చిన్‌డ్విన్‌ నదియొక్క పడమటి తీరంలో కలపవనిలో 
నిమగ్నమె వున్నాయి. ఆవనిని వెంటనే నిలిపివేసి, జనాన్ని సురతీత 
స్థలాలకు తరలించడానికి ఏనుగులను పంపవలసిందని జాఫ్‌ బస్ట్రక్‌ 
(Geoff Bostock) ఉత్తరువు చేశాడు. ఆయన ఆ సమయంలో అడవి 
లోని అధికారులకు అధినేత! 


ఇండియానుంచి [బహ్మాండమైన నై న్యంఒకటి రాబోతున్న దనీ, 
దానికోసం ఇంఫాలు నుంచి కలేవా వరకూ అతిచురుకుగా రోడ్డు 
తయారవుతున్నదనీ వదంతులు బయలుదేరాయి. సిటాంగ్‌ నది 
' (Sittaung River) నడివై_పు పురోగమిన్తున్న జపొను వై న్యాన్ని 
అడ్డుకోడానికే యీ సైన్యం వస్తున్నదట! కొందరు యీ వదంతులను 
విశ్వసించారు. కలేవా చివరనుంచి టామూ వరకూ రోడ్డుపని జరుగు 
తున్నది. కాని సై వదంతుల |పకారం జరగడం లేదు. అక్కాడనుంచీ 
వడమటి తట్టున పర్వతపంక్షి! రోడ్డు వెయ్యడంలోనూ, వంతెనల 
పాంతాలకు కలపను చేర వెయ్యడంలోనూ ఏనుగులు ఎంతో ఉప 
యోగ పడ్డాయి. ఏనుగులతో మావటీలు [పతి దినమూ ఎక్కువ 
గంటలు మనః పూర్వకంగా చాలా శమ తీసుకుని పనిచేశారు. 
ఆ మార్గాన ఎడతెగకుండా వస్తూవున్న భారతీయ [పయాణికులవల్ల 
ఏ మా|త్రమూ చికాకు లేకుండా యీ పని జరిగింది. 


ముసలివాళ్ళనూ, రోగులనూ సిటాంగు (51142698) నుంచి 
చిన్‌ డ్విను మీదుగా టామూ చేర్చడానికి కొన్ని యేనుగులు వనికి 


కుంజర యూధం 95 


వచ్చాయి, మార్గమధ్యంలో కొంత సేపు నిలవడానికి తాత్కాలికంగా 
కొన్ని బసలు అక్కడక్కడ అడవులలో వర్పాటయాయి, అడవుల్లోని * 
ఉద్యోగులు వాటిని నిర్వహించేవారు. కొన్ని యేనుగులు ఆ బనలలో 
వుండే వారికి అవసరమైన వస్తువులను శెచ్చేవి. చివరకు బొంబాయి 
బర్మా కార్పొ రేషనూ, (పభుత్వమూ, అటవీశాఖ . అన్నీ మొత్తం 
మీద కలిసి యీ కార్యకలాపం నెరవేర్చాయి. అవి నకగిమంగా 
ఏనుగుల వల్రనే జరిగాయి ! 


ఏపిలు చివరి వరకూ ఎడతెగకుండా వనుగులు యీ విధంగా 
పనిచేశాయి. తర్వాత వాటికి నీళ్ళు దొరకలేదు. కలేవా - టామూ 
రోడ్డు పని అంతటితో నిలిచిపోయింది? బర్మానుంచి వెనుదిరిగి వచ్చిన 
సైన్యం చిండ్వి౯ చాటి రావడంతో ఆ పని తిరిగి [పారంభమెనది. 


స్త్రీలూ, పిల్లలూ టామూ చేరడానికి అడవి మార్గంలో 
(వయాణం చేశాము, ఏమంశే - రవాదారిలో జనం ఎడతెగకుండా 
[పయాణం చేస్తున్నారు, అలాంటి మార్గంలో వనుగులతో వెళ్ళడం 
చాలా చికాకుగా తోచింది. నేను శ్రీ బస్టక్తో కలిసి 1942 ఫిబవరి 
14 వ తేదీని మాలయక్‌ నుంచి బయలుదేరాను, ఇరవెమండది (స్ర్రీలూ 
పది పానుగురు పిల్లలూ, ఏనుగులతో మాకు అప్పగించబడినారు, 
"రండవ జట్టు (శ్రీ పార్కర్‌ కూ, (శ్రీ జోన్సుకూ అప్పగించబడింది, 
అందులో ఇరవైమంది (స్త్రీలూ; వన్నెండుగురు పిల్లలూ వున్నారు. 
మా తర్వాత రెండు రోజులకు వారు ప్రయాణం పా9రంభించారు, 
మొత్తం మీద నలశ్రైమంది (స్త్రీలూ, ఇరవై యేడుగురు పిల్లలూ, 
నూరు ఏనుగులూ మా పర్యవేతణ కింద ఉన్నవి: 


వనుగుల విషయంలో చాకు చాలా ఆందోళనగా వుండినది. 
కాని, మావటి వాళ్లు నెమ్మదిగా వాటిని చూచుకున్నారు. మేము 


96 కుంజర యూధం 


ముందుకు సొగిపోతూనే వున్నాం. ముందు ముందు చాలా కష్టా 
“ లున్నాయని హెచ్చరిక వచ్చింది. అది తూ - చా = తప్పని య థార్థంగా 
కనబడింది. దారిలో ఒక చిన్‌ [గామంలోని [గామస్థ్టులు కొట్టియిచ్చిన 
అరటి బో 'ెలు తప్ప ఏనుగులకు . ముప్పయి గంటల వరకూ ఆవో 
రంగాని నీరుగాని దొరకలేదు, ఆ బోడెలున్నూ ఒక్కొక్క దానికి 
వన్నెంజేసి వచ్చాయి, మేము వనుగులను కట్టివేసి రాతంతా మేలు 
కొనే వున్నాం. పొపం! వాటికి తినడానికి కూడా శక్తి లేకపోయింది. 
మొదట కొంత అభ్యాసం చేయించకుండా (స్ర్రిలమా, పిల్లలనూ 
హఠాత్తుగా యిలా తరలించడం చాలా కష్ట మెన పని అని బాగా 
బోధపడింది. కాని, [క్రమంగా రోజుకు రోజూ - అనునరిం చవలసిన 
పద్దతికి అందరూ అలవాటు పడ్డారు. 


ఎన్నో చిక్కులు పడి, పోతూ పోతూ నేను ఒక బుల్‌ డోజరు 
(Bulldozer - నేలను చదును చేసే యం[త్రం)ను చూశాను, దాన్ని 
నడుపుతున్న వ్యక్తిని పది నిమిషాల పాటు సరిశీలించాను. అతని 
యంత్రం నేలను తవ్వుతూ మట్టినీ, రాళ్ళనూ (పక్కకు తోని వేస్తూ, 
పొదలనూ వాటినీ ఛేదిస్తూ వుంది. “సర్‌” అనే బిరుదం యివ్వదలి స్తే 
చానికి అతడే అర్హుడని తోచింది. 


ఇంఫాలు నమతలంలోని వలేల్‌ (02161) వరకూ; చారి పొడు 
గునా మాకు యీ యం(శాల ధ్వనులు వినబడుతూనే వుండినవి. 
కొంతవరకూ కొ_త్తరోడ్డు పడింది. ఆ చివర్నుంచీ ఈ యం|శ్రాలు 
పనిచేస్తూ వుండినవి* ఈ రోడ్డు వెయ్యడం బర్మాకు సేన రావడానికో 
లేక బర్మానుంచి సైన్యాన్ని తరలించడానికో తెలియలేదు. బర్మా 
నుంచి వచ్చే వార్తలు మాతం భయంకరంగా వున్నవి. పలేలునుంచి 
ఇంఫాలు వరకూ వెళ్ళడానికి మాకు మోటారు బండ్లు దొరికాయి, 


కుంజర యూభధం 97 


ఏనుగులను అక్కడ నాళనం చెయ్యడంకంశు తిరిగి వెనక్కు పంవడ నే 
మంచిదని తోచింది. అవి బర్మాలో చెయ్యవలసిన వని ఎంతోవుండి, 


ఆసాం- బెంగాల్‌ ౮ ల్వేవారి రెలుబండి ఎక్కి. ఆ కుటుంబాలు 
పోతూ వుంచే మనస్సుకు ఎంతో నెమ్మది ఏర్పడింది. టామూనుంచి 
రావడానికి రెండవ జట్టు పనుగులను ఉపయోగించ లేదు. కూలీలను 
మా[తమే ఏర్పాటు చేనుకొన్నది. 


ఆసాంలోని తేయాకు తోటల యజమానులు, వేలకొద్దీ వున్న 
వారి కూలీలతో వచ్చి రోడ్డు నిర్మాణానికీ, నిర్వానుల బసలకూ 
సహాయం చేశారు. దిన దినమూ హెచ్చుతూ వస్తున్న - నిలువ నీడ 
లేని నిర్వాసనులకు ఆ బసలే ఆధార మెనాయి, మా తిరుగు [పయా 
ణంలో మేము ఏనుగుల ద్యారా సామిని రవానా చెయ్యడానికి 
సాయపడి కొంఖన్‌ (Konkhan లో నిర్వానులకు బన ఏర్చ'డేటట్లు 
చేశాము, ఆ బనలో కావలసిన ఆహార పదార్థాలను జతపరచి బర్మాకు 
వెళ్ళిపోయాము. 


మా యెనుగులన్నీ నురతీతంగా వెనక్కు వచ్చాయి. మణి 
పూరు (పయాణంలో ఒక్కటికూడా జబ్బు పడలేదు, కలేవా-టామూ 
రోడ్డును నిర్మించడంలో నవోయం చెయ్యడానికి అవి పూనుకున్నాయి. 
బర్మా పతనం తప్పదనీ, ఇండియా చాలా ఇెదురుతున్నదనీ గట్టిగా 
తెలిసినా, మావటివాళ్ళు తమ పనులు మానడం లేదు. 


మానవులు అట్టి క్లి ప్లస్థితుల్గోనూ, [వదేశాల్లోనూ వున్నపుడు 

ఇతరులకు తోడ్పడం అసాధ్యమైన పని! ఒక నంఘటన = స్వానుభవం 

మీద వున్నది ఉదాహారిస్తాను. అది కడసారి ప్రయాణం! నేనే నిర్వా 

సితుడనుగా బయలు చేరాను. 1942 వపిలు 9-వ శతేదీ-మధ్యావ్నాం 
7 


98 కుంజర యూధం 


నేను టామూను విడిచి పెట్టాను. నా సామానును నేనే మోసు 
కుంటున్నాను, వీపునకు కట్టి. నా వెంట రావడానికి నా కుక్కల్లో 
ఒక్కటీ మిగలలేదు. కాని ఒక మి[తుని కుక్క విశ్వాసంగల ముసలి 
లే బాడర్‌ (Labrador = ఒక జాతికుక్క.) నా వెంట వున్నది. నేను 
ప్రయాణిస్తూ, ఆ చారిని మణిపూరు కొండలను ఎక్కుతూ, మలుపు 
తిరిగిన చోటికి వచ్చాను. అక్కడ ఇద్దరు పిల్లలు ఏడుస్తూ కనబడ్డారు, 
వాళ్ళు భారతీయులు. పెద్ద బిడ్డ జాలిక - ఏడేళ్ళది. చిన్నబిడ్డ నాలు 
గేండ్ల బాలుడు; వాళ్ళ తల్లి ఇరవై. యేళ్ళ యువతి గట్టుకు చేరబడి 
వుంది. ఆమె ఆకలి దప్పికలతోనూ, ఆయాసంతోనూ, దుఃఖంతోనూ 
బాధపడి మరణావస్థలో వున్నది. నా దగ్గరున్న నీటి పాతలోని 
కొంచెం నీటిని ఆమె గొంతుకలో పొయ్యడం తప్ప నేను మరేమీ 
చెయ్యలేక పోయాను, ఆమె కృతజ్ఞతతో నా వైపు చూసింది, ఆ 
చూపులో “నా పిల్లల నంగతేమిటి?” అనే గొప్ప పిశ్న నాకు 


అర్థమయింది. 


ఆమెను నేను విచారంతో చూస్తూ వుండగానే ఆమె |పాణాలు 
విడిచి పెట్టింది. ఆ బిడ్డల బాధ్యత నావైని పడింది. ఆ మార్గంలో 
ప్రయాణం చేసే పితి పురుషుడూ, పతి (స్త్రీ యున్నూ తమ 
(పొణాలు నిలుపుకోడానికి ఎంతో కష్టప డేవారు, (పాణాలతో బయట 
పడ్డవారు ఎంతో అదృష్ట్రవంతులనే చెప్పాలి. ఆ బిడ్డలను అక్కడ వుంచి 
వేసీ ముందుకు పోవడానికి నాకు అడుగు పడలేదు. పోనీ, ఒక బిడ్డను 
వుంచి వేసి, ఒక బిడ్డను కాపాడదామన్నాా నేను ఆ చిన్నబిడ్డ 
నైనా మోసుకు వెళ్ళడం సాధ్యం కాదు. వెనక్కు వెళితే వదైనా 
సవోయం లభించవచ్చుననే ఆశ కలిగి, వాళ్లను తీనుకుని వెనక్కు 
వచ్చాను. అదృష్టవశాత్తూ - ఒక మైలు దూరంలోగానే ఒక జీపు 
కారు వస్తూ కనబడింది. ఆ రోడ్డు మీద నేను జీపును చూడడం అదే 


కుంజర యూధం 99 


మొదలు. ఒక పెద్ద అధికారి దానిని నడుపుతున్నాడు. కొన్ని 
_ఈోజుల కిందటనే అతనిని నేను టామూలో కలుసుకున్నాను 


నేను ఆ కారుకు అడ్డంగా చారివై నిలబడ్డాను. అతడు నా 
మీద నుంచి కారును పోనియ్యవచ్చు. లేదా నన్ను రాసుకుని పోయి 
(ప్రక్కనున్న లోయలో దొర్లి పోయేటట్లు చెయ్యవచ్చు. అయినా 
నేను సావాసించి అడ్డంగా నిలిచాను. అతడు నన్ను పోలిక పట్టి కారు 
ఆపాడు. “తమించండి. మిమ్ము నేను ఎక్కించుకోలేను* మీరు జీపులో 
కూచుంశు ఈ కొండను నేను ఎక్కడం అసాధ్యం! చీకటి పడకముందే 
నే నీ కొండలను చాటి పోవాలి” అని అతడు అన్నాడు. 


దారి పక్క వుండి పోయి చచ్చిపోవడానికె నా సిద్ధపడ తాను 
గాని, కారు ఎక్కదలచుకో లేదని నేను స్పష్టంగా అతనితో చెప్పి, 
ఆ బిడ్డలను ఇద్దరినీ మాతం ఎక్కి ంచుకొనిపోయి ఇంఫాలులోని 
నిర్వాసుల ళిబిరానికి అప్పగించాలని (బతిమాలాను, అతడు త్రపవ్పకుండా 
వాళ్ళను ఎక్కి ంచుకుంటాడ నే అనుకున్నాను. ఒక వేళ ఆలా జర క్క 
పోళే, ఆ కారును పక్కనున్న పల్లంలోకి తోసి వెయ్యాలని అను 
కున్నాను. కాని, అలా ఏమీ జరగలేదు. అతడు ఇద్దరు పిల్లలనూ 
ఎక్కించుకొని, బయలుదేరాడు. నేను మెల్లగా నడు.స్తూ దాని వెన 
కనే ప్రయాణం సాగించాను. నా మనస్సులో బరువు తగ్గింది. నేను 
ఆ కొండలను చాటి, రెండవసారి ఇంఫాలు వెళ్లాను* అక్కడ నిర్యా 
సుల శిబిరానికి వెళ్ళి, అనాథ శిశువుల విభాగంలో వున్న ఆ బిడ్డల 
నిద్దరినీ చూచి తృ _ప్తివడ్డాను. 

ఆ రోడ్డు ఘో రాలకూ, దుఃఖాలకూ నిలయ మెంది. [కమంగా 
అది మంచి మార్గంగా తయారై నది ! బర్మానుంచి సైన్యం వెనక్కు. 
“రావలసిన సమయానికి నరియైన రోడ్డు టామూకు ఏర్పడింది, బుల్‌ 


1009 కుంజర యూధం 


డోజర్లు వచ్చి ఆ పనిని త్వరగా నెర వేర్చాయి. వాటినీ చూచి, ఏను 
గులు “ఇక మనతో అవసరంలేదు? అని అనుకొని వుండవచ్చు, అవి 
అలా అనుకుంశుమా(తం పొరపాటని చెప్పవలసి వస్తుంది. ఆన్ని పరిస్థి 
తుల్లోనూ, ఎప్పుడూ వాటి అవసరం వుండనే వున్నది. 


r= 


బర్మా పతనంతో భారతదేశంలో కుకు కలపకు [పాముఖ్యం 
ఎక్కు వై నది అక్టోబరు నెల చివరివరకూ నేను వంగదేళంలోనూ, 
ఆసాములోనూ వుండే శేకు చెట్లను పరిశీలించడంలోనూ, చెట్లను 
నరికి కలప తయారుచెయ్యడానికి కూలీలను జతపరచడంలోనూ 
నిమగ్నుడ నై ఉంటిని, ఈ పనిని నాకు ఆస్తాం (పభుత్వం అప్పగించింది. 
ఆ సమయష్టలో మా నూరు ఏనుగులూ నా దగ్గర వున్నట్లయితే, యీ 
వని ఎంతో నులభంగా జరిగిపోయేది. కాని, అవి బర్మాలో వుండి 
పోవడంవల్ల పని కష్టమని తోచింది. ఒకసారి బర్భాలోని కొత్త రోడ్డు 
మీదికి వెళ్ళిన యెడల, అక్కడి యేరుగులూ, మావటివాళ్ళూ మాతో 
చెరిబోతారని నాకు తెలుసును. 


అదృష్టవశాత్తూ యిలాటి ఆలోచనే మరొక సేనాధిపతికీ తట్టి 
నది. 1942 అక్టోబరు నెలలో తూర్పు సేన (అదే తర్వాతి 14.వ సేనగా 
మారింది.) యొక్క అధికారి వద్దనుంచి ఒక జాబు వచ్చింది. ఏనుగు. 
లను గురించీ, చిన్‌ డ్విన్‌ అడవులను గూర్చి, బర్మా భాగోళిక పరిస్థితు 
లను గురించీ చర్చించడానికి తన్ను ఒకసారి కలుసుకోవాలని ఆయన 
ఆ జాబులో (వాళాడు. నేను అతన్ని కలునుకుని మాటాడాను. అతని 
కోరికను అనుసరించి ఏనుగులను గురించిన సలహాదారుగా అతనిదగ్గర 


కుంజర యూధం . 101 


ఉద్యోగంలో చేరాను. వాస్తవానికి, నేను సలహా యివ్వడానికి ఆ 
సమయంలో అతని వనైన్యంలో వనుగులు లేనేలేవు. 


1942 నవంబరు రి వ తేదీని, ఆసాంలోని జోర్‌ వాట్‌ (Jorhat) 
లోవున్న శవ దళం [పథాన కార్యాలయంలో నెను ఉద్యోగిగా 
వ వేశించాను. నె నాస్థానానికి అపూర్వవ్యక్తిని, నాకు బర్మాభామ 
లును. అక్కడి రవాదారులు, నదులు, ,ర_.లుమా గ్లాలు 'తెలునును, 
ఐరావతీ నదీ పాంతాన్ని నేను జాగా ఎరుగుదును. అన్నిటికన్నా 
ఆశ్చర్య మేమంటే - నాకు అడవి మాగ్గాలు అన్నీ తెలుసును ! పరి 
శోధక ఇశాఖవారికి నాయందు ఎంతో నమ్మకం ! నేనక్కడ నజీవమె 
సిద్దంగావున్న (గంఛాలయంగా చేరుపొంచదాను. అక్కడివాళ్ళు నన్ను 
ఊపిరి తీసుకోనిచ్చేవారు కారు. అప్పుడప్పుడు ఏదో అవకాశం 
చిక్కించుకుని కాస్త మంచిగాలి పీల్చుకోడానికి బయటికి వెళ్ళానా, 
అక్కడి వాళ్లందరికీ ఆశ్చర్యం కలిగేది. ఏమంశే నేను తిన్నగా 
వై న్యాధిపతి దగ్గరకే పో యువాడను* ఖా 


“జపానువారికి స్వాధీనం కాకుండా వుండిపోయిన ఏనుగు 
లేవైనా వున్నాయేమో చూడాలని అనుకుంటున్నాను, దాసికి 
టామూ వరకూ వెళ్ళాలి, ఒక జీపు కారును నా స్వాధీనంలో వుంచాలి” 
అనీ ఒకసారి అతనీని అడిగాను. 


మూడు రోజుల్లోనే నాకు జీపు ఇవ్యబడింది* బీపును సంపొ 
దించడం అసాధ్యమని అందరూ అనుకున్నా, -అది సుసాధ్య మే 
అయింది* పరిశోధన శాఖవారి అనుమతి లభించడం అంతకన్నా 
కస్టం ! నాకు అదీ లభించింది. తాము కోరిన వెంటనే తిరిగివచ్చే పద్ధ 
తిలో వారు నాకు టాముకు వెళ్ళడానికి అనుమతిని ఇచ్చారు ! 


102 కుంజర యూధం 


నేను టామూకు పోతూ మార్గంలో పురోగామి శాఖవారి 
కేం[చానికి (Forward Division Head quarters) వెళ్ళాను. అక్కు 
డున్న వారోల్డ్‌ |జౌను (341016 Browne) ను నాతో తీసుకు వెళ్ళ 
డానికి సేనాధిపతి అనుమతిని పొందియున్నాను. హారోల్టు నా ముఖ్య 
మిత్రుడు ! అటవీశాఖలో అతడు ఉద్యోగంలో (ప వేశించిన దగ్గర్నుంచీ 
నేను అతన్ని ఎరుగుదును. అతని జన్మభూమి దకీణ-ఆ(ఫికా. అతడు. 
మంచి కండర పుష్టిక లవాడు.- వెడల్పు ఎగు భుజాలూ, ఇరుకైన 
పిరుదులూ కలవాడు. స్కాండినేవియనులవలె అతని కన్నులు నీలమై 
నవి. గోరిల్లావలె అతని చేవాం రోమమయం ! అతడు బర్భాకు 
రాగానే, బాతు నీటిలో [ప వేళశంచినట్లు ఉత్సాహంతో అడవిలో ప్రవే 
కించాడు*. ఒంటరిగావున్నా జంకులేనివాడు. అంతేకాదు. ఒంటరి 
తనాన్నే కోరేవాడు. నెలవుమీద వున్నప్పుడు అల్టరిమూకతో చేరి 
వ్యర్థంగా కాలం గడిపేవాడు. అతడు నూటికి నూరుపాళ్ళు అధి 
కారిగా స్వధర్మం నిర్వహించేవాడు. ఆరీతినే స్నేవోన్ని చూపేవాడు. 
బర్మా ఊజీల' అభ్యుదయ ౦కోనం హోరాహోరి పోట్లాడేవాడు. 


యుద్ధసమయంలో కాబాకనుమ అతని అధికారం కింద వుండి 
నది. అక్కడికి వెళ్లి పెద్ద ఉద్యోగస్థులందరికీ ఆతడు ఆతిథ్యం యిచ్చి 
గారవించేవాడు. 


గోల్బ్‌ బెర్ష్‌ (Goldberg) అనే ఆంగ్లో - బర్భీయ యువకుడు 
చిన్‌ డ్విన్‌ లోని సిటాంగ్‌ చేరువనున్న ఆక్టాంగ్‌ కు (AUktaUng) చెందిన 
గస్ప్నీదళాన్ని అనునరించి వున్నాడు. మేము టామూకు చేరడానికి 
కొంచెం ముందే అతడు అక్కడ చేరడం జరిగింది. అక్కడ నలి 
ఏనుగు లున్నాయి. వాటికి చెందిన బర్భ్మీయులతో సంబరిధం కుదుర్చు 
కోడానికి (పయత్నం చేసానన్నాడు. అక్కడి యేనుగులను మా-ల 


కుంజర యూధం 108 


యకుకు తీసుకురావాలని వాటి మావటీల పెద్దకు జపానీయులు ఆజ్ఞ 
యిచ్చారు. మారుమాట చెప్పకుండా అతడు దానికి సమ్మతించి, 
వనుగులను మా-లయకుకు తరలించాలని తన ఊజీలను కోరాడు 
వాళ్లు మరునాడు బయలుదేరి జపొనీయులను చేరడానికి సిద్ధంగా 
వున్నారు, గోల్డ్‌ బెర్గ్‌ కు వాళ్ళలో చాలామందిని తెలునును. అతడు 
వాళ్ళతో మాటలాడి వీలై నంత వేగంగా ఎగువ టీలాంగ్‌ (గ6012008) 
నదివరకూ వెళ్లి, అక్కడినుంచి పడమటకు మళ్లి టామూకు వెళ్లేటట్లు 
ఒప్పించాడు. పనుగులకన్న ఊజీలు తక్కువగా వున్నారు. ఒక వేళ, 
వాళ్ళు జపానువారితోనే శేరికే మావటీబులేని యేనుగులను వెనక 
దిగవిడవడాని కే నిర్ణయం జరిగిపోయినదట. కాని టామూలో తమరి 
నందరినీ కలునుకునేందుకు మేము వేచి ఉంటామని తెలియగానే, 
ఊజీల యువతులు - మావటీలు లేని ఏనుగుల పె ఎక్కి వాటిని తీసుకు 
రావడానికి సిద్ధపడ్డారు, వాళ్లు గొప్ప సాహనం చూపి, రాతి బయలు 
చేరినారు. టీలాంగ్‌ నదీ[పాంతంలోని అడవుల్లో జపాను గస్తీ చారు 
లున్నా, వాళ్ళ చేతుల్లో పజ్మేపమాదం వున్నా - ఊజీలూ, వారి 
కుటుంబాలూ ఎంతో భెర్యంతోనూ, నేర్పుతోనూ వాళ్ళను తప్పించు 
కున్నారు. వాస్తవానికి ఆ అటపఏ|పదేళం ఎవరిదీకాదు. అయినా, 
మన గస్తీదారులకంచు జపాకువారి గస్తీదారులే ఆ పోంతంలో 
తరుచు తిరుగుతూ వుండేవారు. 


ఇలా తప్పించుకొని, ఏనుగులతో వచ్చిన ఊజీలను చూచి మేము 
ఎంతో ఆశ్చర్యపడ్డాము. ఇదే చివరకు ఒకటవ నెంబరు “ఏనుగుల 


కంపెని అయినది. 


మరికొద్ది కాలంలోనే అనుకోకుండా ఒక విషాద నంఘటన 
జరిగింది, దురదృష్టవశాత్తూ ఒర గస్తీదారుడు "యూ వా” (Yuwa) 


104 కుంజర యూధం 


[గామంలోని "పెద్దను _ అత్రి ముఖ్యుని = "యూ-=నాక్రి (౮72) అనే 
అతన్ని కాల్చి చంపివేశాశు! దీనివల్ల నా నంకల్పాలకు గట్టి చెబ్బ 
తగిలింది. మా లయకుకూూ టామూకూ మధ్యనుండే [పదేశంలో 
వున్న - నా పూర్వపరిచితులై న ఊజీలను కలుసుకుని, వారితో మాట 
లాడాలని నా కోరిక. యూ - న్యా మరణంతో అది అసాధ్యంగా 
తోచింది. 


యూ - న్వా అరవై ఏళ్ళ బర్భ్మీయుడు. శేకుకలప పనిలో 
ఐరోపీయులతో కలిసి మెలిసి అడవుల్లో నలభై ఏళ్ళు పనిచేశాడు. 
ఘరానా మనిషికి వుండే లక్షణాలన్నీ అతనిలో పూర్తిగా వున్నవి, 
ఎగువ చిన్‌ డ్విను నుంచి మాండలేవరకూ అతనిని ఎరగనివారు లేరు, 
“జాజా? (A122) అనే ఉపపదం లేకుండా అతనిపేరును ఎవ్వరూ 
ఉచ్చరించరు. ఒళ్ళు వంచి పనిచేసి అధికారం సంపాదించినవాడని చాని 
అర్థం ! అతనికి పుట్టుకతోనే బర్మీంయుల నాయకత్వం అబ్బినది. తాను 
ఏమా[తమూ తక్కువవాడనని భావించకుండా అతడు ఐరోపీయులతో 
సమాన పొయలో కలిసి వుం డేవాడు యుద్ధసమయంలో _ అందరూ 
తమతమ (ప్రాంతాలు విడిచి వెళ్లిపోయేటప్పుడు, ఆ అడవిలోవుండే 
బర్మీయులలో అతడే ధనవంతుడని తేలినది అతనికి వన్నెండు వేల 
రూపాయల (పోవి డెంటుఫండు వున్నది. భార్యద గ్గర కొంత ధనం 
వున్నది. యూవాలోని (ప్రధాన వర్తకులలో ఆమె ఒకతె. తమ 
వూరికి జపాను గగ్తీచారులు వచ్చినా, భిటిషువారు వచ్చినా, 
యూ - న్యా ఆందోళన పడలేదు, 


అతన్ని అనుమానించడంవల్లనే యీ వని జరిగింది, (బిటిషు 
గస్తీ వచ్చినపుడు అతడు భయపడి అడవిలోకి పారిపోలేదు. ఇదే అతని 
న అనుమానానికీ వాత్యకూ కారణమైంది ! కడచిన ఆరునెలలనుంచీ 


కుంజర యూధం 105 


జరుగుతున్న సంఘటనలు అతనికి దిగ్భాంతిని కలిగించాయి* అయినా, 
మేము తప్పకుండా తిరిగివస్తామ నే నమ్మకం అతనికి వుండినది. మాలో 
ఎవరమైనా తిరిగివస్తామా అని మారాకకు ఎదురు చూస్తూవుండే 
వాడు, బిటిష్‌ వారిని చూచి, స్వాగతం యివ్వడానికి అతడు వచ్చాడు. 
కాని ఆ వచ్చినవారిలో ఒక్కరికీ బర్మాభాష తెలియదు. 


రాతి పదిగంటలకు అతన్ని చెట్టుకు కట్టి, తెల్లవారు జామున 
"కాల్చి చంపారు. విద్యుచ్భ క్తివలె ఈ సమాచారం అంతటా వ్యాపించి 
జపానీయుల చెవిలో పడింది. అప్పటికే వారు అడవుల్లో వుండే 
బర్భ్మీయులనూ, వనుగులనూ అనేక విధాలుగా, ఉపయోగించడం 
(పారంభించారు. వాళ్ళకీ వార్ష దైవికంగా మంచి పీచార సాధ 


[ ప్‌ చింది. వ 
నంగా ఉపయోగించింది Jrtore 


మేమూ జా[గత్తగానే వున్నాం. ఈ సంఘటనకు బాధ్యు డైన 
అధికారిని మరి గ స్త్రీకి పంపడంలేదు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో 
బర్మా సివిల్‌ సర్వీసుకు చెందిన [శీ టామీ థామస్‌ (ToMmy Thomas) 
'టామూలో వున్నాడు. ఆయనా, నేనూ కలిసి, యీ సంఘటనను 
గురించిన సమాచారం పూర్తిగా అధికారులకు ఆభియ జేళాము. 


అనేకమైన  [పతిఘాతాలకూ, తతృలితాలకూ అవకాశం 
యిచ్చిన కెండేండ్ల క్లిష్ట కాలంలో - ఏనుగులతోనూ, చాటి మావటి 
"వాళ్ళతోనూ పరిచయం చేసుకోడానికీ నావంటివాళ్ళు ఎవరికో తప్ప 
ఇతరులకు సాధ్యం కాలేదు. మా పని జరగడం కష్ట్టమైందా 1942 
చివరనూ 48 (పారంభంలోనూ బర్మా భాషను శెలిసిన బిటిమ్‌ ఉద్యో 
గులు అక్కడ కరవై పోయారు. ఆ సమయంలో సిమూ పర్వతాల పైని 
పనికిమాలిన “పునర్ని రాణ్‌” కార్యం |పారంభ మెంది, అందుకోసం 
అర్హులైన (బిటిష్‌. ఉద్యోగులు చాలామంది అక్కడికి వెళ్ళవలసి 


103 కుంజర యూధః౭ 


వచ్చింది. కాని, వారు మొదటవున్న చోటనే వుండినట్లయి తే ఎంతో 
ఉవయోగంగా వుండేది. 


my 


194లి-వ సం. వేసవిలో పదిహేడు ఏనుగులను పట్టుకొన్నాం, 
వెనకటి నలబై చేరి మొత్తం ఏభై యేడు వనుగులు! మొదట్లో = 
వాటిని, కాబాకనుమలో వున్న మూడు రోడ్లలోనూ వంశెనలను 
నిర్మించడానికి వుపయోగించాం, తర్వాత ఆ కట్టిన వం తెనలను 
వెడల్పు చేసే పనిని వాటిచేత చేయించాము. ఈ పనులను బాగా 
నెరవేర్చి ఏనుగులు మంచి పేరు సంపాదించాయి. వంతెనలు నిర్మిం 
చడంలోనూ, రోడ్లు వెయ్యడంలోనూ వాటికి వుండే గొప్ప శక్తిని 
వై నికోద్యోగులు చక్కగా గుర్తించారు, 


సరివాద్దు [ప్రాంతాలలోని శ|తువుల గస్తీదారులకూ, మా 
వారికీ వేసవికాలం పూర్తిగా సంఘర్ష ణలు జరుగుతూనే వుండేవి. 
కాబా కనుమనుంచి ఇంఫాలు వరకూ వుండే [పదేశాన్ని గమనించ 
డానికి రెండే రెండు పటాలాలు మాకున్న వి, అందలి సె నికులు చాలా 
దూరదూరంగా మాతం వుండగలరు. జపానీయులు దత&ిణంగా 
కాలెమోో (K2lemyం) నుంచి చిన్‌ పర్వశాలోని టిడ్డిం వరకూ 
(Tiddim) తోనుకొని రాసాగారు. 


ప|పిలులో కొన్ని జల్లులు పడ్డాయి. వాటిని బట్టి కాజా కను 
౧ యె రు 
మలో ఇక వర్షాలు పారంభమౌతాయని సైనికులు వూహించారు, 


కడచిన మే నెలలో బర్మా నేనయొక్కు 17-వ దళం వెనకకు 
మరలి వచ్చినపుడు ఈ లోయకు 'మృత్యులోయి అని మారు పేరు 


కుంజర యూధం 107 


"పెట్టారు. కారణం వమిటంశే = ఆ మార్గంగా వచ్చిన నిర్వాసులు 
వందలకొద్దీ ఆకలి దప్పులతోనూ, [శమతోనూ, కలరా, మళూచికం, 
రక్తభేది మొదలైన రోగాలతోనూ బాధపడుతూ, చారి పొడుగునా 
చచ్చి పడివుండడం ఆ సైనికులు ఎరుగుదురు. వాళ్ళలో కూడా 
చాలా మంది సై విధంగా మరణించారు. తర్వాత వచ్చిన సైనికుల 
విషయంలో ఆ పేరు మానసికంగా పనిచేసి, ఆరోగ్యాన్ని చెడగొట్టింది. 
ఆ చుట్టు పక్కల వుండే కనుమల్లో వున్నంత ఉమ్మిరిగా కాజా 
కనుమలో మలేరియా లేదు. అయినా, చానికి చెడ్డచేరు వచ్చింది, 
11.వ తూర్పు ఆ|ఫికా సేనావిభాగం వచ్చే కట... - 1944 వనం, 
వర్ష బుతువు వచ్చే వరకూ అది వుండలేదు. ఎలాటి చెడ్డ సమయంలో 
అక్కడికి వచ్చినా వోని వుండదని రుజువయింది కూడా, 


మేము ఏర్పాటు చేసిన ఏనుగుల మకాములోనే నేను నివ. 
సిస్తూ వుండే వాడను, కాని అప్పుడప్పుడు ఆసాములోని సై నిక 
కేందాగనికి వెళ్ళుతూ వుండేవాడను. అప్పుడుండే పరిస్థితులను అధి 
కారులు కొందరికి మాత్ళమే తెలిపే వారు. అట్టి వారిలో నేనొకణ్ణి, 
అలాంటి స్థితిలో తమవారి (ప్రవర్తనా, నమ్మకమూ చలించకుండా 
వుండేటట్లు చూడాలి. తమ సై నిక పరిస్థితులు దెబ్బతినే స్థికిలోవున్నా 
వ్య_క్షం చెయ్యక Risers 5 వుండాలి. 'ఇట్టివి నాకు బాగా తెలునును. 
1948 మే నెలలో నన్ను నైనిక కేంద కార్యాలయానికి పిలిపించి 
“వర్ష ర్తువు [పొారంభం కావడానికి ముందే కనుమలోవున్న సేనలను 
అన్నిటినీ తరలించి వేస్తే ఏనుగుల సంగతి ఏమిటీ?” అని అడిగి, దాని 
విషయమై నాఅభి[పాయాన్ని (వాసి యిమ్మన్నారు. నేవానిన దిది = 
“ఏనుగులు కనుమలో వుండవలసినదే. వాటితో నేనూ వుంటాను. 
అక్కడ వుండే మావటివాళ్ళకూ, ఏనుగులకూ ఆరునెలలకు అవనర 
మైన వస్తువులి స్టే చాలు. మమ్మల్ని బెదరిన్తూ జపానువారి గస్తీ వస్తే 


100 కుంజర యూధం 


తప్పించుకుని ఇంఫాలు రావడానికి ఏనుగులను ఎప్పుడూ సిద్ధంగా 
వుంచుతాము అని. 
వర్షాకాలం తర్వాత కనుమకు తిరిగి వచ్చిన మా సేనలు వను 


గుల విలువను [గహించాయి. సేనలు మళ్ళీ వెనక్కు పోతే, వాటితో 
కూడా ఏనుగులను తరలించడానికి నాకు ఎంత మా[తతమూ, ఇష్టం 
లేదు. అలా చే స్తే బర్మీయుల (ప్రవ ర్హన తలకిందులు కావచ్చు. మరొక 
సంగతి. అక్కడి నుంచి ఏనుగులను తరలి స్టే మళ్లీ అవసరమైనప్పుడు 
వాటిని తీసుకు రావడం కష్టం! సైన్యం తిరిగి వచ్చేటప్పుడు మార్గం 
లు రూ గి 
అంతా వేగంగా [పయాణం చేసే యంత శకటాలతో నిండి 
వుంటుంది కదా! 


నా ఆలోచనకు మొదట కొందరు అడ్డు తగిలారు. కాని, 
చివరకు అధికారులు సమ్మతించారు. కాని నాకు కావలసిన వాటిని 
"నేనే వర్పాటు చేనుకోచాలని అన్నారు. అప్పుడు నాకు కావలసినంత 
వ్యవధి వుండినది. అప్పటికింకా 2లి-వ సైన్యం బయలుదేరలేదు. 


ఇదే సమయంలో టామూలోనూ, ఆ కనుమలోని గాంమాల 
లోనూ వున్న (ప్రజలు _ మా సేనలు తిరిగి అక్కడికి వచ్చిన సంతో 
షాన్ని వ్యక్తం చేస్తూ ప్వాయ్‌ (P%8i॥) ఉత్సవం చేసుకున్నారు. 
ఉత్సవానికి జరిగే ఏర్పాటులలో ఆలస్యం జరిగింది. తిరిగి సేనలు 
అక్కడినుంచి పలాయనమయ్యే సమయానికి ఈ వుత్సవం జరిగింది! 
నేను దాతారన పానం చేసి, 'మింతామీ (Minthami = |పదర్శనం 
యొక్క. నాయకురాలు)తో కలిసి నాట్యం చేశాను. ఆ సాయం 
కాలం మా ఏనుగుల బలగం నాయకుడు “యూ - పో  సిన్‌ి'కు 
{U-Po-Sine) 28-వ ఇండియన్‌ డివిజను సేనాధిపతి చికిలీ చేయబడిన 
అందమైన కత్తిని బహూకరించాడు. ఆ చాతిని బర్మీయులు ఎక్కువ 


కుంజర యూదధం 109 


ఉత్సాహంతోనూ ఆనందంతోనూ, గడిపారు. నేను మొతం అధమం 
రెండు నెలలలోగా నయినా అక్కడినుంచి సేనలు వెళ్ళిపోతాయనే 
విచారంతో ఆ రాత్రిని ఎలాగో గడపాను. 


కాని, సేనలు అక్కడినుంచి బయలు చేరడంలో మరి శెండు 
వారాలు ఆలన్యం అయింది. నైబుతి భాగంలో జరిగిన నంఘటన 
లలో 17.వ డివిజను చిక్కుకొని వుండడమే దీనికి కారణం. 


49-వ సేన యింకా విటోక్‌ (Vitok) కనుమలో వుండగానే. 
అనుకున్న సమయంకంశు ముందుగానే వర్గాలు |పారంభమైనాయి.- 
చెండు రోజుల్లో - మోటారులన్నీ బురదలో కూరుకు పోయాయి. 
మధ్యలో కొంచెం కాలం వర్షాలు వెలిశాయి. అప్పుడు మెల్లిగా అవి 
వూవిలోంచి బయటికి రాగలిగాయి. అదిన్నీ మా యేనుగుల సవోయం 
వల్ల నే! ఆ చారి పొడుగునా-వనుగులను పంపి సవోయం చెయ్యాలని 
చాలామంది కోలేవారు. షాంపేన్‌ సీసాలనుంచి విరడాలను [తుళ్లి ంచి 
తీసేటట్లుగా, మా యేనుగులు లారీలను బయటికి వూడలా గేవి, 


ఈ విధంగా బండ్లను బురదనుండి లాగడమే కాకుండా - 
ఏనుగులు బురద చేలల' మీద దుంగలను పరిచి, అతి వేగంగా సేతువు 
లను నిర్మించి, మోటారుల [ప్రయాణానికి ఆటంకంలేకుండా చేశాయి. 
పని చేస్తున్నప్పుడు ఏనుగులను తొందర పెట్టకూడదు. అవి నిదానంగా 
పనిచేస్తాయి. పా9రంభించిన పనిని పూర్తి చేసేవరకూ విడవవు. 
విశ్రాంతి తీనుకోవు. 


“మూరి” (Moreh) దగ్గరి సేతువు మీద నుంచి కడపటి శకటం 
పియాణం చేసి వెళుతున్నప్పుడు సైనికుల పెద్ద, సేతువుమీద నుంచి 
నడిచి వెళ్ళుతూ శకటాలన్నీ వెళ్ళిపోయినట్లు వ్యక్తం చేశాడు 

య or.) 


110 కుంజర యూధం 


ఏనుగులు ఆ పక్కనే నిలబడి మనక మనక వెలుగులో, ది[గృమతోనూ 
అనవ్యూంతోనూ లారీల వైపు చూస్తూ వుండగా, అవి పదో అడవి 
భూతాన్ని చూస్తున్న భావంతో వున్నట్లు నాకు తోచింది. నై న్యాన్ని 
అక్కడి నుంచి తరలించడాన్ని గురించి ఊజీలు ఏమి అనుకున్నారో 
నాకు తెలియదు, 


ఎడతెరిపి లేకుండా వర్గాలు పడుతున్నాయి. ఇద్దరు ఐరోపీ 
యులు వాటిని ఎవ్వడూ సహించి వుండేవారు. వారానికి ఒకసారి 
మా మకాముకు గస్ఫీకి గూర్ణాలు నన్తూపోతూ వుండేవారు. వాళ్ళ 
రాక పోకలకు - ఆ కనుమలోని చిత్తడినేలలో వనుగులే ఉపయోగ 
పడేవి, వాళ్ళు ఆయానంతోనూ, జ్వరంతోనూ బాధపడుతూనే వుండే 
వారు, క్వినై నువంటి మందులు అప్పుడు వారికి ఇయ్య లేదు. పమంయు. 
అలాటివి డాక్ట శే ఇవ్వాలని ఏదో పొరపాటున ఉత్తరువు ఈయబడింది. 


వాళ్ళు చేరిన మశాములలో మా యేనుగుల మకామే 
మొదటిది. చివరి మూడు [పయాణాల్లోనూ వాళ్ళు వనుగుల్నవై 
ఎక్కి వెళ్ళారు. జబ్బు మనుష్యులను ఏనుగుల మీదనే తీనుకురావలని 
వచ్చింది. మిగిలిన వాళ్ళకు కూడా చిత్తడి నేలలో వెళ్లడం సాధ్యం 
కానందున మొత్తం మీద అందరినీ ఏనుగుల _వెనే ఎక్కించవలని 
వచ్చింది. వాళ్ళ సామానులను కూడా ఆ రీతిగానే పంపాము, ఏను 
గులూ, ఊజీలూ ఎంతో జాగత్తగా ఈ పనులు నెరవేర్చడం జరిగింది. 


ఒక్క ఇండియను సిపొయీలే కాదు; |బిటివ్‌ అధికారులూ 
కూడా, కంచరగాడిదలను ఎంత భద్రంగా చూస్తామో, ఏనుగులను 
కూడా ఆ రీతిగానే చూడాలని ఎంత మొత్తుకున్నా వినేవారుకారు. 
నిజానికి ఏనుగులు మరీ విలువైనవి. కంచర గాడిద బురద నేలలలోని 
చాడిలో కూరుకు పోయేవి - వాటిని బయటికి లాగడమే ఒక 


కుంజర యూధం ill 


(పయాన చివరకు తెగించి, ఏనుగులను భ|[దంగా చూనుకో వాలని 
తాఖీదులు కూడా పంపొను. అయినా, వాళ్లు సరిగా పివర్శించక 
గస్రీ కోసం - అందరూ చేరవలసిన స్థలాల్లో! గంటల కొద్దీ వాటిని 
చెట్లకు కట్టివేసి వుంచేవారు, చుట్టు పక్కల మేత మెయ్యడానికి 
విడవడంలేదు. దీనివల్ల నిష్కారణంగా వాటి జీర్షశక్తికి భంగం కలి 
గింది. ఇంకా - వాటి మీద సామానును ఎచ్చుతగ్గులు లేకుండా 
సరిగా వుంచడానికి బదులు, తమ యిష్టం వచ్చినట్లు పడ వేసేవారు. 
పొట్టి గూళ్చాలకు పనుగులవై కూర్చోవడం వినోదంగా తోచింది. ఒక 
ఒక ఏనుగు మీద ఆరుగురు గూర్భాలు కూర్చోడం చూచి, పట్టు 
కున్నాను. వాళ్లు వారి తుపాకులను తాళ్ళతో ఏనుగుల చెవులకు - 
పాగాకొయ్యలకు తగిలించినట్లు కట్టారు! వాళ్ళు యిలా చేస్తూవుండగా 
నేను చాలాసార్లు చూచాను. నన్ను చూడగానే వాళ్ళు చల్లచల్లగా 
జారిపోయి అడవుల్లో దాగుకునేవారు. ఆ పిట్టచెట్లు ఎక్కుతూ పట్టు 
పడిన బడిపిల్లలు పారిపోయే పద్ధతి నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. 
చివరకు = మాతో నవాకరించకపోశే సైనికులకు ఏనుగులను ఎంత 
మా[తమూ యివ్వకూడదని అనుకున్నాను. 


తర్వాత, యీ విషయంలో ఇండియకా సైనిక దళం వారికీ, 
“రాయల్‌ ఇంజినీర్లకూ మధ్య వాదవివాచాలు జరిగాయి. ఆ వివా 
దాలలో - పనుగులను ఉపయోగించే విషయంలో ఎవరి అవసరాలు 
మొదట చూడాలనేది ఒకటి. వనుగులు రవానా శాఖకు చెందినవా, 
కలప పనికి చెందినవా అనేది మరొకటి. చిన్‌డ్విన్‌ పాంశాల్లోని పరి 
స్థితులను బాగా అవగాహాన చేనుకున్న వాళ్ళందరూ ఏనుగులు అత 
రాలా కఠవపనికి సంబంధించినవని చెప్పి తీరుతారు. కాని, ఆరోజుల్లో 
అవి రెండు విధాలా ఎంతో సహాయం చెయ్యవలసి వుండడంచేత ఇరు 
సతాలకూ తృ్భప్పి కలగవలసివుంది. 


112 కుంజర యూధం 


ఏనుగులతో కలిసి వని చేసిన వారికి, అవి దేనికి చెందినవో 
స్పష్టంగా  శెలిసినా, విధాన కార్యాలయం వారికి దీని నిర్ణయం 
బాలా కష్టతరం ఐనది. ఆ తర్వాతనే ఏనుగుల జట్టులు (Elephant 
Companies) వర్పడ్డవి. వాటిని గూర్చిన యుద్ధవరికరాలూ, 
ఏర్పాట్లూ మున్నగు సమన్యలు బయలుదేరినవి. జపాను యుద్ధం 
ముగిసిన తర్వాత కూడా ఏనుగుల హోచా ఏమిటో నిర్ణయంశాలేదు 
ఇప్పటికీ కూడా నిర్ణయం కాలేదనే నా నమ్మకం. 1895 లో రాయల్‌ 
ఇంజినీర్ల శాఖ లోవనిచేసిన డై సీ(0215౪y) యొక్క ఆత్మను [ప్రమాణంగా 
సాక్యుం కోరి తీసుకువస్తే బాగుండేదని తోచేదినాకు. ఆ నమయంలో 
నేను ఏనుగులను చూచుకునే నా పనిలోనే మునిగివుండే వాడిని. ఈ 
విషయంచె నెలల తరబడి చర్చిస్తూ కాగితాలు వాోయణడానికి నాకు 
తీరిక లేదు. కేవలం తార్కిక వివాదానికి సంబంధించిన యీ నమ 
స్యను కాగితాల కెక్కించి, నెలల తరబడి కట్టలు కట్టవుంచి తన 
అనమర్థతను చాటే ఒకానొక వ్యక్షివల్ల, మా_కార్య[క్రమం నరిగా 
జరగనివ్వక పోవడం, మాతం చాలా దుఃఖకరమని చెప్పవలసి వస్తు 
న్నది. 


(9౨౫% 


బర్మాను తిరిగి స్వాధీనం చేనుకో వాలని 1948 అక్టోబరులో 
సంకల్పించి తగిన బందోబస్తు చేయసాగామ్లు. ఆ శరదృతువులో మా 
ఏనుగుల మకాము వనతి గృహంగా (303661) మారింది. ఎంతో 
మంది అక్కడ బనచేసేవారు. మార్చి నెల వరకూ ఈ వసతి గృవాం 
పనిచేసింది. లిఫోను ఏర్పాటు జరిగింది. ఎవరో ఒకరు ఎప్పుడూ: 
ఫోనులో పిలున్తూనే వుండేవారు; “రేపు వగలు పదిగంటలకు ఒక 


కుంజర యూధం 118 


[పభధానవ్యక్షి అక్కడికి వస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా పను 
గులు పనిచెయ్యడం చూడాలని అతని నంకల్పం. చానికి ఏర్పాటు 
చేసారా అని, ఇలాంటి వే ఎన్నో! 


అందరితోనూ కలిసి వుండడం ఎంతో ఉత్సాహంగా వుండేది. 
రాత్రులు అగ్కడికివచ్చిన (పతివారితోనూ న్నేవా పూర్వకంగా వాద 
పితివాచాలు జరిపేవాడను. ఏ పనిలోనూ అలనట లేదు. బర్మాను 
ఎప్పుడు, ఏవిధంగా స్వీకరించేదీ ఎన్నో సారులు “జనరల్‌ స్టాఫ్‌ "కు 
శెలిపివుండాలి. అక్కడికి మొదట వచ్చిన వారు మలేరియా పరిళోధ 
కులూ, ఆయుధ శకటాలు నడిపే నిపుణులున్నూ, 


నేను మలేరియా వరిళోధకులతో కలిసి జీవులలో కనుమలు 
తిరగడంలో నే రోజులుగడిచిపోయేవి. ఆవరిళోధకులు కొన్ని “ఐవికిలు 
(177109 = దట్టమైన అడవులలో వుండే నీటి పల్టములు) చూచి, అవి 
నిలవ నీరువుం జే చోటులనీ, అలాంటి చోట్లలో మలేరియా కలుగజీసే 
దోమలు వుండడానికి వీలుందనీ, ఆదోమలు అక్క_-డ చేరకుండా చూడా 
లనీ అన్నారు. ఆ నీరు నిల్వనీరు కాదనీ, మరొక వల్లంనుంచి నీరు 
(పవహించి, ఇందులోంచి మరోచోటికి పోతూవున్నదనీ నేను వివరంగా 
చెప్పగా, దానికి సమాధానము లేదు! మణిపూరు, ఆసాము కనుమల్లో 
వుండే చెట్లు చేమలకూ, జంతువులకూ, కాబా కనుమలలోని వాటికీ 
ఎంతో శకేడా వుందని, ఇక్కడి దోమల అలవాట్లు వేరనీ వివరించాను. 
అడవులలో వున్నవారు గాని, పఏనుగులుగాని, ఆ పల్లాల (పక్క 
ఎప్పుడూ పోవడం లేదని కూడా వాదించాను. 


పనుగులను గమనించు కోవడంతోనూ, అతిధులకు ఏచ్చాట్లు 
చెయ్యడంతోనూ నాకు సరిపోయేది. సైన్యం తిరిగి తప్పక వస్తుందనే 


నిశ్చయం, వేగంగానే వస్తుందనే నమ్మకం ఏర్పడినవి. ఏనుగుల 
8 


114 కుంజర యూధం 


దంతాల చివరి భాగాలతో చేసిన వస్తువులూ, దంతపు కట్టుగల కుకు 
గొట్టాలూ గిరాకీ పొందాయి. వాటిని ఊజీలీ తయారు చేశారు. 


కనువములోని బురద కీ ఘంగానే ఎండిపోసాగింది, 28-వ సేనా 
దళం స్థానంలో 20-వ దళం రావలసివున్నది ఆ సేనకు నంబంధించిన 
శకటాలు వచ్చే లోపునే నదులవవై ని, కాల్వల్టపైని చాలా వంతెనలు 
తయారయాయి. ఉత్తరాన 'మ్యూతిట్‌ (Myothit) వరకూ, తూర్పున 
సిటాంగువరకూ, దజిణంలో విటోక్‌ (Vit0k) వరకూ నిరాటంకంగా 


సైన్యాలు వెళ్ళడానికి మార్గాలు ఏర్పడ్డాయి, 


ఏనుగులు అప్పుడప్పుడు మూటలు మొయ్యడానికి ఉపయో 
గించబజేవి. కాని, వాటి ముఖ్యమైన పనిమాతిం అప్పట్లో వంతెనల 
నిర్మాణమే. రవాణాకు వాటిని వువయోగించేటప్పుడు, వాటిని 
జా[గత్తగా చూచుకోవాలని సైన్యాన్ని హపౌచ్చరించవలసి వస్తూనే 
వుండినది. 


సేనికులూ, ఊజీలూ ఒకరి నొకరు వోస్యం చేసుకుంటూ 
వినోదంగా కలిసి పని చేసేవారు. ఊజీలు సైనికుల పనివాళ్ళుగా 
పద్దుకు ఎక్కలేదు. స్వేచ్చగా (ప్రవర్తించేవారు. మనుష్యులను మాడ్చి 
వేసే ఎండలో వాళ్ళు తమ యిష్టం వచ్చిన - నీడవున్న చోటికి వను 
గులను తోలుకొని పోయేవారు. వాళ్ళను జమాదారుగాని, మరే 
చె నికోద్యోగి గాని అడ్డినా లత్యు పెస్టువారు కారు, 
0. టె లు 


ఏనుగుల అవసరం ఎంతో ఎక్కువైంది. అడిగిన అందరికీ 
వాటిని పంపడం అసాధ్యం కూడాను. అసలు వాటికి తీరికలేదు. 
కొన్ని వంతెనలు నిర్మిస్తూ వుండేవి. కొన్ని పడవల తయారీకి కలపను 
శెచ్చేవి. కొన్ని గస్తీ దళాలకు సాయపజేవి. అప్పుడు మా దగ్గిర 


జెభ్బయి ఎనిమిది ఏనుగులు మా|త మే వుండేవి. అవి, నేను అనుకున్న 


కుంజర యూధం 115 


దాొనికంకు చాలా ఎక్కువ వేగంగా వని చేసేవి. కాని, అవి పని 
చేస్తూవున్న సమయంలో మోటారు డ్రయివర్లు వేగంగా బళ్ళు నడు 
పుతూ్హూ వాటిని తప్పించుకుని వెళ్ళేటప్పుడు ఎక్కువ |పమాదాలు 
నంభవించేవి, అవి వని చేసే చోట్లలో [(డయివర్లు మెల్లగా నడపడం 
నేర్చుకున్నా [పమాచాలు తగ్గిపోయాయి. 


ఏనుగులు పోట్లాడుకోవడంలో కొన్ని [పమాదాలు జరిగాయి. 
నాకు మిక్కిలి పిియమైన బందూలా (32060012) అనే మగపనుగు 
రెండు వనుగులను చంపి వేనీంది. 


ఒక యేనుగు రాతి తిరుగుతూ తిరుగుతూ తన వాద్దులోకి 
వచ్చే సరికి _ ఒక గూర్ణా పారావాడు వెన్నెలలో తళతళలాడే దాని 
దంతాలకు వ్యామోహపడి దానిని తుపాకితో కొట్టాడు. ఆ తుపాకి 
గుండు దాని కంటికింద నుంచి చౌడలోంచి దూరుకొని పోయి, 
గుండెల్లో చిక్కుకున్నది. ఆ దవుడకు అయిదు షిల్లింగుల' నాణెమంత 
రం|ధం ఏర్పడింది. శస్ర్రచికిత్స చేసి, ఆ గుండు తియ్యవలసి వచ్చింది. 
ఆ గాయం నయమై, ఏనుగు పనిలోకి రావడానికి మూడు వారాలు 


పటింది, 
ల్‌ 


కొత్తరకం చిక్కుకు ఇది (పారంభం! ఒకమారు రాతి 
భాగంలో వనుగులు తిరుగుతూ మకానులను చిందరవందర చేస్తే = 
అదే అలవామై పోతుంది. ఏనుగులు మళ్ళీ మళ్ళీ చికాకులు పెడు 
తూనే వుంటాయి. చాలా మైళ్ళ దూరంనుంచీ రాత్రి అంశా నన్ను 
ఫోనులో పిలుస్తూనే వుండడం జరిగేది. 


“అయ్యా! ఒక యేనుగు మా బనలో [వ వెళించి ఆహార వస్తు 
వులను తిని వేస్తున్నది. చాన్ని చూచి అంతా మిక్కిలి భయపడు 
తున్నారు. ఏం చెయ్యాలో మాకు తోచలేదు” 


116 కుంజర ్యూాధం 


“మి ఆవరండిళొ 
“కాస్కా రా (౮25022) (లేక - అలాంటి నంకేత నామం!) 


“లాగుంది! మీరుండే స్థలం ఇక్కడికి పడుమైళ్ళున్నది. నేను 
అక్కడికి వచ్చేలోగా అది పూర్తిగా తినీవేసి వుంటుంది. అంచేత 
లాభం లేదు. దాన్ని పూర్తిగా తిని వెయ్యనిండి.” 


“అం జే కాదు. అది గొడ్డు మాంసపు డబ్బాల మూతలు త్రీస్తి 
చేసీ నాచావీభత్స మూ చేన్తున్న ది!” 
ఇలాంటి వెన్నో తమాషా వివయాలు! ఏనుగులతో సె న్యాన్ని 
= 
జత చేసే యిలాంటివి జరగడం సంభవ మే! 


వంతెన స్తంభాలను పాకే యం[తాలకూ, బుల్‌ డోజర్ల కూ 
(ప్రక్క (ప్రక్కనే ఏనుగులు పనిచేస్తూ వుంటాయని మూడేళ్ళ కిందట 
ఎవరై నా చెప్పినట్టయి శే నేను నమ్మిఉం డేవాడినికాను, నేను జోక్యం 
కొలిగించుకొని వుంశు అవి వనిచేసి వుండేవి కావు, నేను ఊరిశే 
వుండడంబట్టి అవి పని చెయ్యడమే నా సంకల్పమని ఏనుగులూ అను 
కున్న వి; ఊజీలూ అనుకున్నారు, తుపాకి గుండు చప్పుడు వింటూనే 
నిశ్చల బుద్దితో అవి వని చేసేవి వ గడియలో ఏమి జరుగుతుందో 
కూడా ఆలియక, వచ్చే సంఘటనను ఎదురు చూస్తూ వున్నాము. 


నా మనన్సు నిర్విచారంగా లేదు. జపానీయులు మేమున్న 
పా9౦ తానికి వసే నా మనుష్యులనూ, ఏనుగులనూ ఏమి చెయ్య 
డమో తెలియలేదు. తరచుగా = తరచుగా ఏమిటి = ఎడతెగ కుండా 
నాకు ఫోనుల మీద పిలుపులు వస్తూనే వుండినవి* అక్కడికి వందల 
కొద్ది మైళ్ళదూరంలో బర్మా మధ్య భాగంలో వుండే అడవుల ఫొగో 
ళిక పరిస్థితులను వివరంగా శెలపవలసినదని. దాన్ని బట్టి ళీఘ 


కుంజర యూధ్య్వం 117 


కాలంలో పదో ఒక్రట్రి "పెద్ద సంఘటన జరుగుతుందని మాతం 
తోచింది. ఎదురు చూనూ వుండడం కూడా ఎంతో చికాకుగా వుండి 
నది* కానీ డిసెంబరు నెల చివర నాకు అదృష్టం కలిసి వచ్చింది. 
ఇంకా |కిన్మను శెండు రోజులున్నదనగా - నాతో నహాళరినూ వున్న 
ఒక సేనాదళ నాయకుడు కేంద కార్యాలయానికి రావలనినదని 
వార్త పంపాడ్సు, నేను వెంటనే నా జీపులో ఇంఫాలు రోడ్డు మీదుగా 
ప్రయాణం చేసి వెళ్లాను. ఆ రోడ్డు మీది ఎగుడు, దిగుళ్ళూ, మలు 
పులూ నాకు సాగా తెలిసిన వే! నేను కేంద కార్యాలయంలో అతన్ని 
కలునుకునీ, కావలసిన సమాచారాన్ని వివరంగా తెలిపి, వందన 
సమర్పణ చేసి, వెనక్కు రావడానికి సిద్దంగా వున్నాను. “కిన్మనుకు 
పిలాంగు (Shillong) వెళ్ళడానికి నాకు ఐదు రోజులు సెలవు దొరి 
కింది" అని అతడు సంతోషంతో అన్నాడు. 

గాలి ఎలా విసురుతుందో తెలుసుకుందామని “మంచిది, సార్‌! 
నాకైతే మూడు రోజులు నెలవై నా చాలును” అని అన్నాను, 
అతడు “చాలా ఛాగుంది! పతర వలు తీసుకోండి. నంవత్సరాదిని 
కూడా మీ కుటుంబంతో వోయిగా గడిపి రండి” అన్నాడు. 


మధ్యను ఎక్కడా ఆగకుండా 400 మైళ్ళు పియాణం చేసి, 
నేను [కిస్‌ మస్‌ ముందు రోజుకు ఆసాములోని షిలాంగుకు వెళ్ళినాను, 
అప్పుడు నా భార్య, నలుగురు పిల్లలకూ మేజోళ్ళు నింపుతూ వున్నది. 
(ఫండుగకు పిల్లల బహుమతులు మేజోళ్ళలో పెడతారు.) [కిస్‌ మను 
ఎంతో ఆనందంగా జరిగిపోయింది. 1944 జనవరి మొదటి శేదీ తెల్ల 
వారు జాము 4 గం|॥లకు తిరిగి బయలుదేరి, నీళ్లు కూడా, గడ్డకట్టి 
పోయే చలిలో కొండలమీద (పయాణం చేసి మకాము చేరుకున్నాను, 


(కొత్త సంవత్సరం [పారంభంలోనే సేనలు కదలడం [పారం 
ఖించాయి. వ్రనుగులు, టామూనుంచి కలేనియో (Kalenyo)కు 


118 కుంజర యూధం 


వెళ్ళే మార్గాన్ని అభివృద్ధి వరచడానికీ, చానికీ నియమించబడ్డాయి,. 
జై_లే (Bailey) వంతెనకూ, పామిల్లన్‌ (Hamilton) వంశెనోకూ, 
"పెద్ద పెద్ద రోడ్లు వేయుటకూ కావలసిన యంతభసామగి) ఎడతెగ 
కుండా వస్తూనే వుంది, అనలు పరిస్థితులు ఏ కొద్ది మందికో మాతం 
తెలుసు. జపానీయులు తనము ఆక్ళమిత ప్రదేశాల్లో ముందున్న 
[పొంశాలలోని [గామాలను ఖాళీ చేస్తున్నారు. వార కాజా కను 
మను ఆ[క్రమింప బోతారనే వదంతులు పుట్టాయి, అందుకోనం 
వారు సన్నావోలు చేన్తూవున్నారట! 


ఒకనాటి సాయంకాలం మా పశానికిశెందిన విమానాలు విన్‌ 
గెట్స్‌ చిండిట్సు (Wingate’s Chindits)మాతలమీదినుంచి ఎగరడం 
చూశాను, వాటివెనక మరికొన్ని పిమానాలుకూడా వస్తాయని. 
ఎదురు చూచాము. కాని, మరేవీ రాలేదు. మేము రోడ్డుల నిర్మాణం 
చెయ్యసాగాము, వంతెనల _న్తంథాలకు దన్నుగా కర దూలాలను 
వుంచాలని నిర్ణయించడం వల్ల ఏనుగులు తమ మామూలు వనికి 
రెండు శెట్లు - ఎక్కువకాలం పని చేయవలసి వచ్చేది. అలా పని 
చెయ్యడంలో ఎంతో సాహానం చూపేవి. 1944 వర్ష ర్తువు రావడానికి 
ఇంకా మూడు నెలలే అవకాశం వుంది. ఆ కనుమ సంగతి ఎరుగు 
దును కాబట్టి - అన్ని కాలాల్లోనూ నిరాఘాటంగా రాకపోకలకు 
తగిన రోడ్డు వడాలంశేు (బవ్మోండ మైన ప్రయత్నం జరగాలని 


హో రిళద; 


నేను ఒకనాటి సాయంకాలం నా శేవీలు దగర కూర్చుని 
లెక్క,లు వేస్తూ ఏనుగులు 2,800 టన్నుల కలపను - మూడు నెల 
లలో రోడ్డు నిర్మాణానికి రవానా చేసినట్లు తేల్చుకున్నాను. అదే 
సమయంలో డివిజనల్‌ కమాండరు ఫోనులో నన్ను పిలిచి మరునాడు 


కుంజర యూధం 119 


దళాధివతితో కలిసి వించారగించడానికి రావాలని కోరాడు. ఆ 
ఆహ్వానం, ఎప్పుడూ పిలిచే మామూలు వద్దతిలో కాక్క చాలా గంభీ 
రంగా వుండినది. ఏదో విశేషం వుండి వుండాలని తోచింది నాకు. 


మర్నాడు విందు ముగిసిన తర్వాత డివిజినల్‌ కమాండరున్నూ, 
దళాధివతిన్నీ, నన్నొక్క-డినీ ఒక గుడారంలోకి తీసుకుని వెళ్ళి ఇలా 
అడిగారు“ ఇది గొప్ప రవాన్య విషయం! మీ ఏనుగుల నన్నింటినీ 
కూడదీసుకుని ఇక్కడినుంచి బయలుదేరడానికి ఎన్నాళ్ళు కావాలి? 
కాజా కనుమనుంచి మీరు వాటిని ఏవిధంగా తరలిసారు?” అని. 


తిరిగీ అక్కాడినుంచి సేనలు వెనక్కు. వెళ్ళిపోతాయని తెలిసే 
సరికి నా గుంజెలు కొట్టుకున్నాయి. ఈసారి ఏనుగులు సేనలతోనే 
వెళ్ళ వలసివుంటుందని |గహించాను. నేను లేచి డివిజనల్‌ కమాండరు 
శువిలు దగ్గరకు పోయి, అక్కడున్న చదేశపటాన్ని పరిశీలించాను. 
ఆ కనుమలో వుండే ఏనుగుల తత్స్యం నాకు బాగా శతెలునును. వీటిని 
బట్టి లెక్క వేసుకుని అన్ని యేనుగులనూ ఒకచోట చేర్చడానికి ఐదు 
రోజులు చాలుననీ, అయితే, రెండు వేర్వేరు స్థలాల్లో వాటిని చేర్చ 
వలసి వుంటుందనీ చెప్పాను. దానికి వారు సమ్మతించి, వెంటనే ఆ పనికి 
పూనుకోవాలని ఉత్సరు విచ్చారు* 


నా మనన్సు చాలా (కుంగిపోయింది. కొయ్య చారి పోయానని 
కూడా చెప్పవచ్చును, నేను వెంటనే నా జీపులో బయలుబేరి ఏనుగుల 
మకాములకు పోయి మర్నాడు బయలుదేరి అన్నీ ఒకచోట చేరాలని 
చెప్పి, రాతి చాలా పొద్దుపోయాక బన చేరుకున్నాను. తుపాకులు 
(పేల్చిన ధ్వనులు వింటూనే నిదపోయాను. 


తర్వాత నాలుగు రోజులు మిత్రులం ఒకరి నొకరు కలునుకో 
లేదు. అయినా, అనుకున్న పకారం పర్చాట్లన్నీ జరిగాయి. మకాము 


120 కుంజర యూధం 


లకు దూరంగా అడవుల్లో వున్న ఊజీల కుటుంబాలనుకూడా ఈలోగా 


పిబిపించాం. 


అంతా సిద్ధంగా వున్నదని నాలుగోనాటి సాయంకాలం 
ఫోనులో డివిజినల్‌ కమాండరుకు తెలియజేశాను. టాములోవున్న 
ఒక్క మకాములోనివి మాతం రాలేదు. అన్ని ఏనుగులూ రెండు 
చోట్ల చేరుకున్నాయి. టామూకు ఉత్తరంగా ఎనిమిది మైళ్ళ 
దూరంలోవున్న కాంచాంగ్‌ (Kanchaung) దగ్గర నలభై ఆరు ఏను 
గులూ, ఇరవై. మైళ్లదూరంలోవున్న మింథా (Mintha)లో ముఫై 
మూడు ఏనుగులూ వున్నవి. మాకు పదిపాను రోజులకు సరివడిన 
ఆవహోరవస్తువులూ మొదలై నవికూడా ఆ రెండుచోట్లకూ వచ్చిచేరాయి. 


టామూకు దక్షిణంగా చిన్‌డ్విన్‌ నది తూర్చుతీరంలో కలే 
మీయో [పాంతంలో జపొనీయులు ఏదో చేన్తూన్నారని వదంతులు 
బయలుదేరాయి. నరిగా తెలియకపోయినా వదో కథ జరుగుతోందని 
బర్భీయులనుకున్నారు. కాని, తమకు [పియమైన చిన్‌డ్విన్‌కు పడమ 
రగా వెళ్ళిపోవలని వస్తుందని మాతం అనుకోలేదు. అయినా వారు 
మా వెంటరావడం విషయమై నాకు ఎన్నడూ అనుమానం లేదు ! 


మార్చి 16-వ శేదీ మధ్యాహ్నం ఫోను మూలంగా తెలిసింది, 
నేనలను తరలించాలని. జపానీయులు చిన్‌డ్విను నదిని చాటి 
'మేముం జే స్థలానికి ఉత్తరంగా = చాలా వేగంగా వస్తున్నారని నాకు 
తెలువబడింది. టోనే (TOonhe) మార్గంలో వారి పొరా మనుషులు 
మా సేనలను అతిక్రమించి వెళ్ళిపోయారు. 


జపానీయులు అసంఖ్యాకంగా చిన్‌ డ్వినును చాటి ఉత్తరం?” 
వెళ్లిపోయారనీ, వాళ్లు రెండు ముఖ్యమా ర్లాలలో వెళ్ళారనీ, మా 


కుంజర యూధం 121 


సన ఒకటి తెల్లవారుజామున బయలుదేరి మింతాకు అవతల ఉత్తరపు 
రోడ్డున వెళ్ళగలదనీ అర్ధరాతికే వార్త వచ్చింది. ఈ కడపటివార్త 
నాకు ఆనందాన్నీ కలిగించింది. 


రాతి పూర్తిగా [పయాణం చేస్తున్న బండ్ల చప్పుడు వినిపిస్తూనే 
వున్నది. మర్నాడు పగలు 11 గం* వరకూ మరేసమాచారమూ 
శలియలేదు. కాంచాంగ్‌లో అంతా సక్రమంగా జరుగుతున్న దనీ* 
తక్కినచోట్ట అనుకున్న |పకారం జరగడంలేదనీ నేను సేనాధిపతికి 
కేంద కార్యాలయానికి ఫోనులో శెలిపాను. వచ్చే యేనుగులకు 
తగిన యేర్చాట్లు చెయ్యవలసి వుంటుంది కనుక, ముందుగానే మిగిలి 
వున్న కాశెనులతోకూడా ఇంఫాలు శేం|చానికి రావలెనని వెంటనే 
వార్త వచ్చింది. ఆ తరువాత మా పనుగుల శిబిరం ఉండిన స్థలం 
వాయు విమాన (పతిరోధక, యంతశకట (పతిరోధక శివిరంగా 
మారిపోతుంది, ఈ సంగతి చెప్పగా, మా బర్మీయనాయకులు ద్మిగ్భమ 
“చెందారు. కాని, బాగా తర్చీతు అయిన సేనవలెనే వారు [పవ ర్తించారు. 


ఈసారి జపానీయులు పెద్ద యెత్తున వచ్చేటట్టు స్పష్టమయింది. 
ఆలాగున జరిగితే మింతా (Mintha) లో వున్న ఊజీలు తమ చాక 
చక్యాన్ని వుపయోగించి, వాళ్ళకు చిక్కకుండా పడమరగా కొండ 
“ల్లోకి పాఠరిపోగలరని మా ఆశ, కాని ఆ విధంగా జరగలేదు. మాదగ్గర 
నుంచి ఏమీ ఉత్తరువులు రానందున, మా ఊజీలు ది|గ్భమ చెందుతూ 
అక్క జే ఎదురుచూనూ వుండిపోయారు. జపాను సేనలు మించాలో 
(వవెళించడానికి ముందే, జపాను గస్తీదారులు, మాఊజీలకు మరెవ్వరి 
తోనూ నంబంధం లేకుండే విధంగా వాళ్ళ వెనక వై పున వున్నారు. 
వాళ్ళనుగురించిన వా ర్తలేమీ మాకు తెలియలేదు. వాళ్లు కొండల్లోకి 
పోగలర నే గుడ్డినమ్మకం మాతం వుండినది* 


122 కుంజర యూధం 


మేము అక్కడినుంచి ఆ సాయం[తం దిగులుతో బయలు- 
దేరాము. మేమున్న స్థలానికి శెండు[ పక్కలా ఘోరంగా యుద్దం 
జరుగుతున్నట్టు తెలిసింది. దతీణం వైపు మాకు ఆయుధాల ధ్వనులు 
వినిపిస్తూనే వుండినవి. 


నేనారా|త్రిని, ఇంఫాలు నమతలంలోని వలేల్‌లో గడిపాను, 
అక్కడికి చేరుకొనేసరికే చాలా రాతి అయింది మము ఊహించి 
నట్టుగానే జపానీయుల దాడి [పొరంభమైనది* మింతాలో వుండి. 
పోయిన ఏనుగుల గతి ఏమయిందో - (పయాణం చేస్తూవున్న ఏను 
గుల భవిష్యత్తు ఎలాగు వుంటుందో అనే ఆందోళన నాకు ఎక్కువె 
నది, ముఫృ్యయిమూడు వనుగులు ఎలాగూ స్వాధీనం తప్పిపోయాయి,. 
తక్కిన వాటిని గురించి ఇదమిత్చమని నిర్ణయించడానికి వీలులేదు. 
ముంచేమి చెయ్యాలో తెలియలేదు. ఇదంతా అయోమయం కాక 
మరేమిటి ? 


త ర్వాత, సమాచారం ెలినింది. మింతా పనుగులు బయలు 
'దేరనేలేదట. వాటిని ఊజీలు అడవులలోని రహన్య స్థలాలకు తీనుకు 
పోయారట ! వాళ్ళదగ్గర 15 రోజులకు కావలసిన పదార్థాలు వున్నా 
యట. ఈనమాచారం విన్నతర్వాత మనను కుదుటబడింది 1 
వాళ్ళంతా కలిసి బయలుదేరివుంశు, జపానీయులు వాళ్ళను 'వెంబ 
డించ్హి తరిమి పట్టుకొనే వుందురు. వాళ్ళను వట్టుకుంకే, జపా 
నీయులు వనుగులనూ, ఊజీలనూ తమ రవానా శాఖలో చేర్చి ఉప 
యోగించుకొని వుందురు. వాళ్ళు ఊజీలనూ, ఏనుగులనూ కనిపెట్టి, 
పట్టుకుని ఉపయోగించుకోడానికి కొంతకాలం వట్టవచ్చును ! 


నేను కాపాడి, [ప్రయాణం చేయిస్తున్న నలభై అయిదు వను 
గులనూ వెంటనే కలుసుకుని, ఇంఫాలు సమతలానికి ఉత్తరంగా తీనుకు 


కుంజర యూాధం 128 


పోయి, అక్కడినుంచి పడమరగా వెళ్తాలనీ, లేకపోతే అవి దక్కక 
పోవచ్చనీ మా దళనాయకుడు నన్ను పిలిపించి చెప్పాడు. 


మా యేనుగులు ఊజీలతోనూ, చారి కుటుంజాలతోనూ 
వాంగ్‌ జింగ్‌ (Wangjing) దగ్గర (పథాన మార్గాన్ని చాటిపోవడానికి 
సిద్ధంగా వుండగా, నేను ఎనిమిది లారీలను తీసుకునిపోయి వాటిని 
కలుసుకున్నాను. వారి కుటుంబాలను జా[గత్తగా చూనుకుంటానని 
ఊజీలకు వివరంగా చెప్పాను. వారి కుటుంబాలూ, పిల్లలూ ఎక్కిన 
లారీలను మెక్‌ విట్టి (Mc Vittie) అనే ఆంగ్లా=బర్మీయునికి అప్పగించి 
“వెంటనే వీళ్ళను తీసుకుని మణిపూరు రోడ్డు ౨ ల్వే చేరుకుని అక్కడి 
నిర్వాసుల కాంపుకు వెళ్లమని అతనితో చెప్పాను. ఆ కాంపు అప్పటికే 
సన్నగిల్లి నది. 


నాటి సాయంకాలం ఆరు గంటలకు లోపునే ఆ రోడ్డును శతు 
వులు తెగగొట్టారు. నేను ఆమధ్యాహ్నం మూడు గంటలప్పుడు 
కూర్చుండిన వంతెన దగ్గరే యీ వని జరిగింది. 


ఇంఫాల్‌ - టిడ్డిం రోడ్డు తెగగొట్ట బడింది; బిమకా పూరు. 
(Bishanpur) రోడ్డును శ|త్రువులు అడ్డుకొన్నారు. లండింగ్‌ - 
సిల్‌ హెట్‌ (12006198 - Sylhet) కొండ రైలు మార్గాన్ని చేర 
డానీకి, వడమట హోస్టాంగ్‌ (Haflong) మీదుగా పోయే శకాలిజాట 
తప్ప మరొక మాగ్గం లేదు. ఆదారి టామెలాంగ్‌ (TaMం౭lంng) గామం 
మైనుంచి వెళుతుంది. ఒక దఫాకు పదమూడు జట్టులలో 800 మంది 
అ[గగామి భటులను పంపదలచుకున్నా౦. 


ఇంఫాలు కనుమ నుంచే ఆసాములోని సుర్మా (Surma) కను 
మను చేరేది ఎలాగనేదీ పెద్ద సమస్య! అది పడమటి వైపు ఉంది, 
ఆ రెండు కనుమలకూ మధ్య ఐదు వరసలలో, ఐదువేల నుంచి ఆరు 


124 కుంజర యూధం 


వేల అడుగుల ఎత్తు పర్యతాలున్నవి. మైలుకు పావు అంగుళం కొల 
తలో తయారైన చేశపటము తప్ప, అక్కడి స్థలాలను గురించి తెలుసు 
కునే మార్గం లేదు. ఆ స్థలాలను గురించి నాకు వమీ తెలియదు, చీకటి 
పడకముందే నేను వై న్యాధికారిని (Brigadier, General Staff) 
చూచి, శతు సేనల ఆచోకీ అనే సంగతే యిక లేదని వివరించి, మా 
96 పఏనుగులకూ వదిహౌను రోజులకు ఆవోర వస్తువులు నరఫరా 
చేయించాలనీ, శ|తువుల బారి పడకుండా తప్పించుకుంటాననీ చెప్పాను, 
చానికి అతడు సమ్మతించలేదు. కాని, తర్వాత దళాధిపతి (00029 
Commander) నన్ను కలునుకుని, కోరిన వాటిని యిచ్చాడు. మార్గ 
ములో టామెలాంగ్‌ (Tamelong) చేరిన తర్వాత సుఖంగా చేరినట్లు 
తెలియజేయమసన్నాడు, నేను నాతో వున్న కారెనులందరికీ తుపాకు 
లనూ, పిస్తాళ్ళనూ యిచ్చాను. 


నేను పనుగులను కలునుకోడానికి వెళ్లినప్పుడు నా వెంట 
లా|బేడర్‌ కుక్క కాబర్‌ (Cobber) మాత్రం వుండినది, అది నా 
సీటుకు వెనుక ఆనుకుని, నామీద దయతలచినట్టుగా, నా ముఖం మీది 
చెమట బిందువులను నాలుకతో నాకి, తోక ఆడించి ఉత్సాహాన్ని వెరి 
డించింది. నాకు ముందున్న అద్దంలోంచి చూస్తూ పళ్ళిగిలించి సంతో 
మము వ్యక్తం చేసింది, “అదిగో, సుర్మా కనుమకు వచ్చేశా” మనే 
భావాన్ని తెలుపుతూ. 


ఆ సాయంత్రం మా మకాములో చివరకు ఏమి చెయ్యాలో 
చర్చించాము, 1944 ప|పిలు క వ తేదీ తెల్టవారు జామున బయలు 
చేరవలసి వున్నది. రాతి చాలా భాగం వాన పడుతూనే వుంది. 
ఇంఫాలు మర్నాడు శతువులకు చిక్కే స్థితిలో వుండినది. 


కుంజర యూధం 128 


ణు 


నలబై ఐదు ఏనుగులూ, సాయుధులై న నల భిమంది కా రెనులూ 
తొం_భిమండది మావటివాళ్లూ, వారి సవాయులూ, అరవై నలుగురు 
శరణార్థులెన (స్రీ శిళువులూ, వాళ్లను గమనించడానికి నలుగురు 
వుద్యోగులూ: ఇదీ మా బలగం ! నేనొక ఎత్తు [పదేశంనుంచి చూస్తూ 
వున్నప్పుడు = అడవి యెలుకల వెనుక నల్చ్రచీమల బారు నడుస్తున్నట్లు 
కానవచ్చింది. జపానీయుల పారాలనుంచి తప్ఫించుకున్నందున మా 
బర్మీయులు ఎంతో ఉత్సావాంతో వున్నారు. ఎలాగో ఒకలాగు 
ఎప్పుడో ఒకప్పుడు సుర్మా కనునును చేరగలమనే నమ్మకం కలిగింది. 


నడక వల్ల స్రీ శిశువులు చాలా అలసిపోయారు, అయినా 
అద్భుతంగా తమ విధిని నెరవేర్చారు. మేము ఉదయం బయలుడేకే 
టప్పుడు ముగ్గురు (స్రీలూ, నల్లురు శిశువులూ మాతం పనుగులవై 
ఎక్కారు. వాళ్ళు సుస్తీగా వుండడమే దానికి కారణం! ఆ సాయం 
(తానికి పది, పదిహేను మంది దాకా ఏనుగుల మీద వున్నారు. 
ఊజీలు దయతలచి వాళ్లను ఎక్కించారు, కాని ఏనుగులు ఇదివరకే 
ఆహారపదాగ్థాలతోనూ, మిగిలిన సామానులతోనూ = తగని బరువు 
మోస్తూవుండడంవల్ల ఎంతో మతో మెల్లగా నడుస్తున్న వి, కొన్ని 
తమ (శ్రమను వ్యక్తం చేస్తూవున్నవి. వ్వాటి (మను తగ్గించాలంశే 
మిగిలిన వాటి మీద ఎక్కువ బరువు వెయ్యవలసి వుంటుంది. అది 
వాంఛనీయం కాదు. రోజుకు రోజూ వాటికి శమ ఎక్కువగా 
వుండినా, మేము ఆహార పదార్ధాలను వాడుకుంటూ వున్నందున 
బరువూ తగ్గేది, 


హోచిన్‌ (420010) నుంచి, పడమటగా - ముందు ఏమున్నదో 
తెలియకుండానే (పయాణం చేసినా, చివరకు సుర్మా కనుమను చేరు 


స్మా 


126 కుంజర యూధం 


కున్నాం, దేశపటాన్ని చూడగా ఆ కనుమ అంచున ఎత్తుగా బలచాకా 
(Ba124d20)టీ ఎస్టేటు(కేయాకు తోట)వున్నట్లు తెలిసింది. అక్కడ ఒక 
బంగాళావుంటుందనీ, అక్కడ ముసలియజమానీ, పడుచుభార్యా వుంటా 
రనీ, అక్కడ వెన్న రాచిన రొ ్చైలూ, "బలిఫోనూ వుంటాయనీ మేము 
తమాపాకు వూవాలవైవూ హలుపోనిస్తూ హాస్యంగామాట్లాడుకున్నాం. 


మే మిప్పుడు ఐదువేల అడుగుల ఎత్తున వున్నాము సాధారణ 
మైన "ఏనుగుల లైను” కంశు ఎంతో ఎత్తున వున్నామన్న మాట! 
ఏనుగులు కష్టపడుతూ, ఎంతో మెల్లిగా ఎక్కేవి, వయస్సు మళ్ళినవి 
ట్‌ య 
.పడిపోతూవుం డేవనే చెప్పాలి. కాని, అక్కడి దృశ్యాలు ఎంతో ఆళ్చ 
ర్యము కలిగించాయి. మా మనస్సులలో ఎన్నెన్ని చికాకులున్నా, ఆ 
దృశ్యాలను చూస్తే అవన్నీ మరపునకు వచ్చాయి. 


మేము దినాని కొకటి వంతున |పవావామూల స్థానాన్ని 
“దాటిపోతే ఆ వెనుకు వనుగులకు వమృద్ధిగా ఆహారం దొరకగలదనీ 
'ఆ పల్లపు (పదేళంలో కావలసినంత నీరు లభించగలదనీ నమ్మకము 
కలిగినది, 


మెము వుండే ఆ ఉన్నత [పదేశంలో చలి విపరీతం ! అందువల్ల 
కొందరు (స్త్రీలకు చలిజ్వరం వచ్చింది. త్వరలోనే జ్వరంపడ్డ రోగుల 
"సంఖ్య ఎక్కువై ౦ది, వాళ్ళను జా[గత్శగా చూచే బాధ్యత కూడా 
చైని పడింది. రాత్రులందు వివరీతంగా వానలు పడుతూవున్నందున 
ఎంతో చిక్కు పడవలసి వచ్చేది. వీటికితోడు కాలిపండ్లూ, నులిగడుపూ 
రొమ్మువాపూ, రొమ్ముకురుపులూ కూడా రావడం జరిగింది. కొన్ని 
పనుగులకు కూడా (పథమ చికిత్స అవనరమైంది. ఇలా వున్నా, 
జబ్బుతో వున్నవాళ్లు కొంచెం విశ్రాంతి తీసుకొని ఆరోగ్యం పొంద 
డాని కైనా ఒకచోట కొంచెంవుండడానికి వీలుకలగ లేదు, జపానువాళ్ళ 


కుంజర యూధం 127 


ఛయంనుంచి నిలపకుండా [ప్రయాణం సాగింవవలని వచ్చినది. [వతి 
చినమూ శెల్ల వారినది మొదలు సాయం[తం అయిదు గంటలు చాళు 
దాకా ప్రయాణం సాగించేవారం! 


వోచిన్‌ నుంచి ముందు వెళ్ళేటప్పుడు - ఏనుగులు నడవడానికి 
అనుకూలంగా దారిని చెయ్యడానికి = కొందరు నూకంజు ముందుగా 
వెళ్ళేవారు. ఏదైనా నదినిగాని, (పవావోన్నిగాని చాటవలసివచ్చి 
నప్పుడూ, ఎశక్కేటప్పుడూ - |పక్కపక్కలకు పోకుండా సరియైన 
మారంలో వెళ్ళేటట్లు, మారం నరిచేసే జటుచారులకు గటి నలవోలు 

గి ౧ గ రు రు 
యిచ్చేవాడను. అక్కడ వేటాడేవారు వాడే మార్గాలయినా లేవు. 
అక్కడ అట్టివాళున్నట్లులేదు. కొన్ని పళైల గురులు కానవసాయి 
ఠి 0౧ (ap య అవీ —0 

గాని, యిప్పుడీవల్లే కానరాదు. వమంే అక్కడివాళ్లు నంచారంచేసే 
వ్యవసాయదారులు | వాళ్లు కొండచరియల సై పోడు వ్యవసాయం 
పెట్టి పంటరాగానస్తే మరోచోటికి పోతూవుంటారు. మూడేళ్లకు ఒక 
సారి మాతమే ఆ వ్యవసాయం సాధ్యం. అందువల్ల వాళ్లు మరోచోట 
వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళతోపాటు ఊళ్ళుకూడా . జరుగుతూ 
వుంటాయి. 


మేమొక పెద్ద (పవావాం దగ్గరకు వచ్చాం. అక్కడ ఏనుగు 
లకు మేత నమృద్దిగావుంది. మేమందరమూ బనచెయ్యడానికి తగిన 
స్థలం ఏర్పాటు చేశాను. తర్వాత ఆ [పవావాం దాటి మరొక కొండ 
వచ్చేవరకూ వెళ్లాను. మర్నాడు అక్కడినుంచి ఎలా వెళ్లేదీ నిర్ణయిం 
చడమే నా ఉద్దేశం. ఎగుడు, దిగుళ్లలో శిమపడుతూ, దట్టమైన 
వెదురు అడవుల్లోంచి రెండు మైళ్ళు వెళ్లాను. అక్కడ మూడు, 
నాలుగువందల అడుగుల యెత్తున్న రాతికొండ చరియ అడ్డంవచ్చింది, 
దాన్ని ఎక్కడం అసాధ్యం, దక్షిణ దిక్కుగా తిరిగి, దాని పక్కనుంచి 


128 కుంజర యూధం. 


ఎక్కడైనా ఎక్కడానికి వీలుపశుతుందేమో అని మెలు 'దూరము 
వెళ్ళాను. ఎక్కడా సందు దొరకలేదు. నిటారుగావున్న ఆ కొండను 
ఎక్కడం నావంటి వానికే సాధ్యం కాదు ! ఇక ఏనుగుల నంగతి. 
చెప్పనక్కరలేదు. కొంచెం దూరం వెళ్ళగా పెద్దపెద్ద పాత వెదుళ్ళ, 
ముక్కలు ఒకచోట కానవచ్చాయి. పడాదికిందట వాటిని కత్తితో 
కొట్టినట్లు వూహించవచ్చు, ఒక చిన్‌ గా్రమన్భుడు అలా చేసి వుంటా 
డనీ, ఆతడు కొంత కాలం అక్కడ నివసించి వుంటాడనీ కూడా అను 
కున్నాను, దేళ పటాన్ని బట్టి చూ సే ఆ కొండకు, పడమటి తట్టున 
ఖాళీ చెయ్యబడిన గా9మం ఒకటి వుండినట్లు తెలుస్తున్నది కూడా. 

తిరిగి బసకు వస్తూవున్నప్పుడు ఆ కొండకు ఒక చోట్క, మను. 
ష్యులు ఎక్కడానికి కొంత వీలుగా ఒక నందు కానవచ్చింది. దాని 
మూలంగానే అవతలి మనుష్యులు యీ వైపు దిగి వుంటారు. కాని, 
యీ భాగం నుంచి పనుగులు ఎక్కడం అసంభవం! నేను, ఆ స్థలం 
జ్ఞప్తి లో వుండడానికి, అక్కడున్న ఒక చెట్టుకు పెద్ద గంటు పెట్టి 
గుర్తు పెట్టుకున్నాను. మేము ముందుకు వెళ్ళవలెనే కాని, వెనకకు. 
వెళ్ళడ మనేది లెదు. 


మకాముకువచ్చి, అక్కడ శెండురోజులు వుండవలసీ వుంటుం 
దని చెప్పాను, శరణార్థుల న ('ప్రులూః కిశువులూ చాలా ఆనందిం 
చారు. పొద్దు పోకుండా నే వాళ్ళు గుడ్డలు ఉతుకుకుని, ఆర వేను 
కున్నారు. ముందుకు సాగిపోవడానికి ఎంతో [శ్రమపడి పనిచెయ్యాలనీ, 
ఎన్నో కష్టాలు పడవలసి వుంటుందనీ వివరంగా చెప్పాను. ముందు 
“దారి” లేనందున ఇలా చెప్పలేదు. పమంశే = కడచిన చాలా రోజుల 
నుంచీ మేము ఒక నవ్యమైన మార్గాన్ని అనుసరించనే లేదు. ఎక్కు 
డానికి తగిన స్థలం దొరక్కపోవడమే ఈ నాటి చిక్కు. అది దొరికితే 
ఆ మీద మార్గాన్ని నిర్మించుకోవచ్చు. 


కుంజర యూధం 129 


నిట్ట నిలువుగావున్న ఆ పర్వతభాగం తప్ప, తక్కిన చోట 
రెండు రోజులు [తవ్వడమూ, చెట్లు కొట్టడమూ చేసి నులభంగా 
మార్గం చేసుకోగలమని తోచింది. అది ఇసుక రాయి కావడం వల్ల 
దానిమీద మాగ్గాన్ని నిర్మించవచ్చు. ఏనుగులు చాని మీదికి ఎక్క 
గలవా అనేదే నందేవాం! వమంకేు కొన్ని చోట్ల ఏనుగులు వెనక 
కాళ్ళవైననే నిలవవలసి వుంటుంది కూడా! 


పోటోక్‌ గ్రాం Toke) బర్మీయ నాయకులలోనివాడు కాడు, 
కాని వడు పనుగుల జట్టును గమనిన్తున్నవాడు. అతని జట్టులోనే 
బందూలా (౨220640014) వున్నది. అతడు వాశాత్తుగా నా దగ్గరకు 
వచ్చి మున ప్రయాణంలో బందూలా ముందు నడుస్తుంది. దానికే 
అసాధ్య మె తే మరేవీ ముందుకు కదలనే లేవు. అగాధం వుంళకే, ఆ 
వైపు అది చూడదు. నేల కుంగి పోయేటట్లు తోస్తే అడుగు 
వెయ్యదు. కొంత దూరం వెళ్లి - ఆ పైని సాధ్యం కాకపోతే - 
వెనకవైపు కళ్లు ఉన్నమాదిరిగా జూ(గత్తగా వెనక్కు వస్తుంది" అని 
అన్నాడు, 


బందూలా చాలా (కూర మైన ఏనుగు; అయినా గొప్పది! 


పోటోక్‌ ఇలా చెప్పినాడే గాని, చెప్పిన దానిలో నగమైనా 
యధార్థమని అతనికై నా నమ్మకం వున్నదో, లేదో? కాని, అతనికి 
నిరుత్సాహం కలిగించదలచుకోలేదు. బందూలా చాలా సమర్థమైన 
దని అందరూ ఒప్పుకున్నారు. అంతటితో ఆ విషయాన్ని విడిచి 
“పెట్టాము, 


అంచులు ఇరుకుగా వుండడం, ఇనక రాళ్లు, రాళ్ళువెకి చొచ్చు 
కొనడం - మొదలైన వాటితో మార్గం తయారవడం కష్టమే! 


దీనిక తోడు, దిగుడు మార్గంలో పొదలూ అవీ లేకుండా దారి చక్క 
9 


189 కుంజర యూధం 


చెయ్యాలి. తమ వీవ్లుమీది సామానుతో ఏనుగులు నడవడానికి వీలు 
పడేటట్లు దారిని శొంత వెడల్పూ చెయ్యాలి, 

మర్నాడు తెల్ల వారే నరికి ఊజీలతోనూ, ఆరోగ్యంగా వున్న 
| స్రీ లతోనూ సవా అందరూ మార్గం తయారు చేసి పనిలో [పవే 
లభించారు. అందరూ నాలుగు జట్టులుగా ఏర్పడి వేక్వేరు స్థలాలలో 
వనికి పూనుకున్నారు. నేను మాతం మకాము (పక్క పనిచేసే జట్టు 
లోనే చేరాను. ఎత్మైన చోట వనిచే స్టే తల తిరిగి పడిపోతానేమో 
అని నాకే భయం! 

శరళార్థులె న స్త్రీలు కూడా ఉత్సాహంతో పని చెయ్యడంవల్ల 
(సాయంతఏండాకా పని బాగా జరిగింది. వెనకటి రోజుకీ, అప్పటికీ 
ఎంతో జేడా కనబడింది, కాని, మర్నాడు కూడా యిలా పని జరగ 
గలదా? అని నాకు అనుమాన మే! అయితే మాతం = వెనకకు వెళ్లడం 
జరిగేవని కాదుగదా! 

మర్నాడు పూర్తిగా పని చేశాము, ఆ సాయం[తం బర్మీయుల 
నాయకుడూ, పోటోక్‌ = నా దగ్గరకు వచ్చి “సాధ్యమయినంత పనీ 
చేశాం. ఇంతకన్న మరి సాథ్యంకాదు. ఇప్పుదు సాధ్యం కానిది 
మశెప్పుడున్నూ కాదు అని చెప్పారు. ఆ మార్గంలో ప్రమాదకర 
మైన స్థలాలు రెండున్నాయి. అక్కడ చారి వెడల్పు మూడడుగులు! 
ఒక వై పు [బహ్మాండమైన గోడవలె పర్వతం! మరోవైపు పాతాళం 
వంటి అఖాతం! అందరమూ ఆ దారిని ఒక్కసారిగా వెళ్ళిశే, అది 
కుంగి పోతుందేమో? నలభై అయిదు ఏనుగుల జ త్రిడికి తాళ గలదా? 
అని నొ అనుమానం! 


నేనా తర్వాత పో _ టోక్‌తో కలిసి ఆలోచించాను. ఏమంళశు 


ఈ సాహన కృత్యాని కంతకీ అతడే మూలం: మేము కృ ార్టులమెై తే 
ఆ ఘనత అతని యేనుగు బందూలాచే! 


కుంజర యూధం 191 


ఏనుగులన్నీ కొండ యెక్కిన తర్వాతనే శరణార్థులు బయలు 
చేరేటట్లు ఏర్పాటు జరిగింది. (స్రీలుగాని, కిశువులుగాని పనుగుల్న పె 
ఎక్కొరాదని వేరే చెప్ప నక్క_శ్లేదు. నడవలేని వారిని ఆ తర్వాత 
మోసుకు వెళ్లడం జరుగుతుందనీ, వెళ్ళేటప్పుడు ఊజీలు ఒకరితో 
ఒకరు మాటలాడ కూడదనీ చెప్పాను. ముందు బందులా (పయాణం 
సాగించాలి; చానిని చూస్తూనే పో - టోక్‌ వెనుక నడుస్తూ వెళ్ళాలి, 

ఏనుగు లన్నిటి మీచా బరువులు వేసి సిద్దం చేశాక నేను 
అందరికీ ముందుగా చారి తీశాను. 

అతి పమాదకరమైన స్థలం చాటి 200 గజాలు దాని సె 
భాగంలో పోయి నిలిచాను. ఆ అపాయకర స్థలంలో "మేము రాళ్ళ 
మీద మెట్లు చెక్కవలసి వచ్చింది. అవి వనుగు అడుగులు పట్టడానికి 
మాత్రం సరిపోతాయి. బందూలా ఆ ప్రదేశం చాటడం చూచి 
ముందుకు పోదలభాను. 


చూస్తూ వుండగా, నాకు [కిందిభాగంలో ఆ అపాయస్థలంలో- 
మూలలో మొదట బందూలా తల, దంతాలు కానవచ్చాయి. తర్వాత 
అది కనబడింది. అది వెనక కాళ్లమీద నిలిచినట్లు కానవచ్చింది. దాని 
తలమీద వున్న ఊజీ కిందికి చూస్తూ, ఎక్కడెక్కడ అడుగు పెట్టాలో 
నూచిస్తున్నట్లు తోచింది. అది అపాయ స్థలాన్ని అతి కమించి 
ముందుకు సాగింది, దాని వెనకనే పో. టోక్‌ వస్తూ వుండడం 
చూచి, ముందుకు సాగిపోయాను. బందూలా సగం దారికి ఎక్కింది, 
మా సంకల్పం నెరవేర్చాలని దేవుని [పొర్థించాను. కాని, నెరవేరు 
తుందనే నమ్మకం మాతం లేదు. 

మరొక రెండు గంటలు అయాక మళ్ళీ అవి కనబడింది, ఏ 
మాతం (ప్రమాదం లేకుండా అది మీదికి ఎక్కింది. నాకు మాటలతో 
చెప్పలేనంత నెమ్మదీ, ఉత్సావహామూ కలిగాయి. 


182 కుంజర యూధం 


బందూలా వనక పోటోక్‌ వచ్చాడు. అతని వెనుక ఒక ఆ 
డేనుగు వచ్చింది. నన్ను చాటుకొని అతడు ముందు పోతూ, ఒక 
మామై నా ఆడకుండా, ఒక్క వింత చూపు చూసి వెళ్ళాడు, “వ రేం 
భయం లేదు. అందరూ వసారు అనే అభి పాయం దానివల వ్య క్ర 

జరి ॥ గి pra. 
మయింది. 


నిజమే! అందరూ వచ్చారు! నా దగ్గరున్న పద్దు (పకారం శీర్‌ 
పెద్ద యేనుగులూ, 8 పిల్ల యేనుగులున్నూ వచ్చాయి! ఈ వర్వశాధి 
రోహణంలో కొన్నిటి వెనక కాళ్లు చాలా బలహీనాలై. పోయాయి. 
అందువల్ల ఆ ఏనుగులు నిలబడి వున్నా కాళ్ళు వణకడం మానలేదు. 


ఆ గుట్టమీద మకాం "పెట్టడం నాకు ఇష్టం లేదు. పమంళే _ 
అక్కడ బాగా నలిగిన దారి కానవస్తున్నది. శతువులు రావడానికి 
అవకాళం వుంది: అయినా మాళ్గాంతరం లేనందున అక్కడే నిలవ 
వలసి వచ్చింది. శరణార్థులలో ఆఖరి జట్టు మీదికి వచ్చే సరికి చీకటి 
పడింది. మరి ఏ దినమూ ఇంత మితిమీరిన దీర్చ దినంగా తోచలేదు. 


ఏనుగులతో నాకు వుండిన 24 ఏండ్ల అనుభవంలోనూ = ఆ 
ఒక్కరోజు మాత మే పనుగులు ఎంతెంత ఘన కార్యాలు చెయ్య 
గలిగినది బాగా (గ్రహించాను. పో _- టోక్‌కు కలిగిన సమయ 
స్ఫూర్త, ఆలోచనా నూటికి నూరు పొళ్లూ సరైనవి. బందూలా తప్ప 
మరే వనుై నా చారి తీస్తే మా ప్రయత్నం ఫలించి వుండదు! 


పసుము కావలా “పెట్టుకుని చేసిన మకాములలో అబే చివరిది. 
వమంు = తరత మశకాములలో ఇక జవానువాళ్ళ భయం వుండదు, 


తర్వాత మేము బారక్‌ (32121) నదివై పు దిగవలసి వుంది. 
కిందటి దినం మీదికి ఎక్కడం ఎంత కష్టమైనదో, అక్కడినుంచి. 


కుంజర యూధం 188 


దిగడంకూడా అంతకష్ట మే! కాని, దారిలో రాళ్లూ రప్పలూ లాంటి 
అడ్డంకులు లేవు. మేము మర్నాడే బయలుదేరలేదు. ఏనుగులు బాగా 
“అలనిపోయినందున ఒక్క. దినం విశాంతి కావలసి వచ్చింది. 


అక్కడి నుంచి మేము నదిని అనునరించి [పయాణం సాగిం 
చాం. బురద, చిత్తడినేల, వెదురు పొదలు మాకు అడ్డుతగిలేవి, 
వెదురు పొదల్లోంచి కష్టంమీద చారి చేసుకోవలసి వచ్చేది. ఏనుగుల 
మీద దిట్టమైన సయాం పద్ధతి నరంజాము లేకపోతే, మేము వెదురు 
పొదలనుండి తప్పించుకు రావడం సాధ్యమయి వుండదు, 


ఏటి గట్టును అనుసరించి [పయాణం చెయ్యడం కూడా అసా 
ధ్యంగా వుండినది. దట్టంగా వున్న అడవులు నీటి దాకా వ్యాపించి 
వుండడమే కాకుండా, వెదుళ్ళూ, "శ్పీవూూ అడ్డంగా వచ్చేవి. ఏనుగులు 
వెళ్ళడానికి వీలుగా వాటిని కొట్టి వేయాలి. కూరుగావున్న ఆ మొదళ్ళ 
మీద నుంచి మనుష్యులు నడిచి వెళ్ళడం సాధ్యంకాదు. 


ఆదినం, మేము ఉదయం 5 గం మొదలుకొని సాయంకాలం 
ర్‌ గం. వరకూ (పయాణం చేసి పదిమైళ్లు మాత్రమే వెళ్లగలిగాం. 
ఒక నదీసంగమం చేరుకున్నాం. అక్కడనే బన చెయ్యాలని అను 
కునా్మాం మా శరణార్జ్చులు కొందరు తమ తడిగుడ్డలను వెంటనే 
నేలను పరచి, ఆరవేసుకోవడం ఆశ్చర్యకరమైన దృశ్యం. 


నిరాశాజనకమైన ఆరోజే మా చిక్కులకు తుది అని (గహిం 
చాను మరొక దినం [ప్రయాణం చేస్తే మేము కేయాకుతోటను 
చేరగలం. అయినా అంత బలగంతోటీ రాతిపూట అక్కడికి వెళ్లడం 
బాగా వుండదని మేము చానికి కొంత దూరంలోనే బస చెయ్యడానికి 
నిశళ్చృయించుకున్నాం. జబ్బుతో వున్నవారిని మాతం పనుగులమీద 
ఎక్కించుకుని తొమ్మిది యేనుగులతో నేనుమాతం తోటకు నమీపంగా 


184 కుంజర ్యూాధం 


బన చెయ్యడానికి వెళ్ళదలచాను. దట్టంగా వుండే అడవిలోంచి, 
మైదానంలోకి వచ్చి కేయాకుతోటను చూస్తూ ఎంతో ఆళ్చర్యపడ్డాను! 
కనుచూపు మేరవరకూ, మహాసము[దంవలె వచ్చని తోట కాన 
వచ్చింది. దేశవటంలో నేను చూచి, వేనుకున్న అంచనా నరిగానే 
వుంది. అనుకున్న చోటికే రాగలిగాను. నా కన్నులను నేను నమ్మలేక 
పోయాను. కొన్ని పొవురాలు ఎగురుతూ కనిపించాయి కూడా. ఒక 
మైలు దూరంలో పెద్ద బంగళా కనిపించింది. అది ఆసాములో, 
తేయాకుతోటల యజమానులు కట్టించుకున్న విధంగానే కానవచ్చింది. 
ఇదివరలో ఊహించిన విధంగా అక్కడుండే మునలి గృహస్థుకూ, 
పడుచు పెంజాముకూ, నన్ను ఎరుక పరుచుకోవడం కోనం ముందుగా 
వెళ్లాను. 

అది సాధారణమైన ఒంగళా. చుట్టుపక్కల వున్న "తేయాకు 
పొదలకం'జు ఎత్తుగా వున్నచోట అది కట్టబడింది. దాని వసారామీద 
తెల్లని చొక్కా ధరించిన ఒక వ్యక్తి కనిపించాడు ! 

నేను, అక్కడికి వెళ్ళడానికి ముందుగానే ఆమనిషి స్కాట్టాండు 
'దేశీయుని యాసలో “పవమిటి తొందర? ఒక కప్పు టీ తీనుకో 
కూడదా *ో అని బిగ్గరగా అన్నాడు. 

"ఏమీ తొందరలేదు. టీ కంటే కావలనసిందేమిటి ?” అని నేను 
జజాబిన్తూ, ఆ తోటలోని చారిగుండా ఆ వరండా చేరాను. అక్కడ 
ఒక బల్లమీద భోజనం సిద్ధంగా వున్నది. ఆ తోట యజమాని జేమ్స్‌ 
సిన్‌ క్షయర్‌ (James Sinclair) వయన్సు నలభై యెనిమి చెళ్ళు. 
(బహ్ముచారి, అందువల్ల అక్కడ అందక త్ర అయిన వడుచు వెండ్లాము 
కానరావడం లేదు. 


నీ 


అతడు నా సమాచారం అడిగాడు. నేను నం|గవాంగా మా 
వృత్తాంతం తలియేళాను. తర్వాత ఆతడు . జపానీయులు ఆ. 


కుంజర యూధం 185 


మార్గంగా కొన్నివందల ఏనుగులతో వస్తున్నారనే వదంతి పుట్టిందనీ, 
అయినా, తాను దానిని నమ్మలేదనీ చెప్పాడు. పనుగులతో రావడం 
యథార్థమయినా, వచ్చినవాళ్ళు జపానీయులు కాకపోవడం అదృష్టం 
అన్నాడు, 


తర్వాత మేము వేడివేడి కాఫీతోనూ, తాజా |గుడ్లతోనూ 
భోజనం ముగించాం. తర్వాత అతడు - ఆమాగ్గంగా కొందరు శర 
ణార్జులు వస్తూవున్నట్టు ఇంఫాలునుంచి సిల్చారుకు (Silchar) తెలుప 
బడినట్లు చెప్పాడు. నాతో కొందరు కరణార్జులుకూడా వున్నారని 
విని అతడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు, 


అక్కడికిం కా సిల్చొరు ఇర వై మైళ్ళు. అక్కడుండే సివిల్‌ 
ఉద్యోగులకు - శరణార్థులైన (స్త్రీలనూ, శిళువులనూ గూర్చి కలి 
ఫోనులో తెలియజేశాను. శరణార్థులను ఆ అధికారులకు అప్పగిస్తే 
నాకు ఎంతో బరువు తీరినట్టు. మనస్సుకు శాంతి వర్పడుతుంది, ఆ 
దినం నై నికోద్యోగులతో నంభాషించడానికి అవకాశం లేకపోయింది. 
మాట్లాడి తీరాలనే కుతూహాలమూ లేచు, అప్పటికి గడువుమించి 
ఆరు రోజులై నా, మూడు రోజుల ఆహారపదార్థాలు మిగిలివున్నాయి* 


ళరణార్థులెన స్రీ): శిశువులను ఆ సాయంశకాలమే అధికారు 
అకు అప్పగించాను, అందువల్ల వారి ఆహోరవస్తువులు మిగిలి, ఏనుగు 
అకు సంబంధించిన మనుష్యులకు సమృద్ధిగా అవి లభించాయి. “రెండు 
వారాల తర్వాత నిర్వాసితుల శరణాలయానికి వెళ్ళి చూచాను. 
జబ్బుతో వుండినవారు ేరుకున్నారు, శరణార్గులందరూ చాలా 
నుఖంగానూ ఆనందంగానూ వున్నారు. ఇండియాలోనికి పోవాలని = 
అందుకు ఎదురుచూస్తూ వున్నారు. యుద్ధానంతరం తమ పురుషులను 


186 కుంజర ్యూాధం 


ళ్ళ అల వం 3 
కలుసుకున్నవుడుు ఆ గూర్ణా 'స్ర్రలు తమ అనుభ వాలు చిత గాధ 
లుగా చెప్పుకోవచ్చు | 


అది ఏపిల్‌ విశ.వ తేదీ మేము సిన్‌ క్షయిరుతో, నాలుగు 
మాసాలు కలిసి వున్నాం. 


సిల్చార్‌ లోని ఉపశకేం[ద కార్యాలయంవారు మా రాకకు 
ఎంతో ఆశ్చర్యపడ్డారు. తాము ఊహించినచానికి భిన్నంగా జరిగిందని 
వారు భావించి వుండాలి! వనుగులకు దాణా ఎంత కావలసి 
ఉంటుందోనని నరఫరా జాఖవారు ఘనంగా అంచనాలు మొదట్లో 
వేనుకున్నారు కాని నల భే అయిదు పనుగులూ, వాటికి సంబంధించిన 
బర్భీయులూ, నలుగురు ఉద్యోగులూ చనిపోయినట్లు ఆ తరువాత 
వార్తలు రాసాగినవి. విమానదళంవారు మాకోనం ఇరవై. రోజులు 
వెతికినా మేము అగపడలేదు. బతికున్న వాళ్ళ పద్దులోనుంచి మమ్ము 
కొట్టి పళాక, మేము వాఠాశ్తుగా దిగబడ్డాము | 


స స్థ్టయిశాఖ వారిని ఏనుగుల ఆహారపదార్థాలను గురించి 
మము అడగలేదు. మిగిలిన నా కోరికలై నా సాధారణమెనవే! 
అందువల్ల మామీద వారికి (పీతి ఏర్పడింది. 

౧౧ 


నేను విమానం ని కోమిల్లాలోని చె నిక కేంద కార్యాలయా 
నికి వెళ్ళాను. మా రాకనుగురించిన వార్తలు వారికి ఆశ్చర్యం కలి 
గించి నేను అక్కడికి చేరుకునేసరికి, మమ్ములనూ మా పఏనుగులనూ 
ఆసాం అటవీశాఖ వారికి వప్పగించడానికి నిర్ణయం జరిగింది. 


నొ దగ్గరున్న బర్మీయుల కుటుంబాలను గురించి ముందుగా 
పరిశీలించాను, వారిసంగతి మేమిటని. ఆసాం శరణార్జ్థుల సంఘం 
ద్వారా వారి జాడలు తెలుసుకుని, అక్కడికి “వెళ్ళాను, వాళ్ళు, 


కుంజర యూధం 187 


ఆసాంలో |[బహ్మాపు[తానదీ తీరంలోని పార్చతిపూరు (Par bUtti- 
pur) లో ఉంచబడ్డారు. వక్షాకాలం అంతా వాళ్ళు అక్క_ డే వున్నారు. 
అయినా, కాలం వ్యర్థం చెయ్యకుండా, తాము తమ గృవోలు చేరు 
కోవడానికి ముందుగానే _ చేతితో చారంతీసి, సిల్కు సంచులు అల్ల 
డమూ, గుడ్డలు నెయ్యడమూ చేస్తున్నారు. 


వాళ్లు అద్భుతమైన వుశ్సాహంతో ఆ [ప్రమాద పరిస్థితులలో 
ఎంతో సాయంచేశారు. అందువల్లనే నేను వాళ్ల మగవారిని . నాపని 
వాళ్ళుగా పద్దు కెక్కుకపోయినా, వాళ్లమీద చర్య తీసుకునే అధి 
కారం నాకు లేకపోయినా - నాలుగేళ్ళపాటు కట్టుదిట్టంగా ఉంచ 
'కలిగాను. 


mr 


కోహిమా (Kohima), ఇంఫాలుల యుర్ధాన్నిబట్టి, బర్మా 
“తిరిగి స్వాధీనం కావడం నిళ్చయమని తేలింది. కాని, మొదట్లో పరి 
స్టీతి చాలా క్లిష్టంగా నే వుండినది. శరణార్థుల బాధ్యత తీరపోయాక 
పూర్తిగా ఏనుగుల బాధ్యతనే వహించాను. ఆరోగ్యం చక్కపడి 
శ కి లభించేవరకూ వాటికి ఎంతోకాలం వి|శాంతి అవసరం ! లేకపోతే 
“అవి యేవనికీ ఉవయోగించవు వాటికి మళ్లీ సరంజాము అంతా 
ఏర్పాటు చెయ్యవలసికూడా వున్నది. 


కలపను శెచ్చే వనిలో ఆరితేరిన ఆ పనుగులకు ఆసాం అడవుల్లో 
ఎంతపనై_ నా వుంది. వాటిని ఆసాం అటవీశాఖకు ఉపయోగపడేటట్లు 
చెయ్యాలని నై_న్యాధి కారుల అభి పాయం. అద్భష్టవశాత్తూ మా వను 
గులు అటవీశాఖకు ఉపయోగపడే కనుమలో లేవు, ఆసాం [పథాన 
రె ల్వేకూ, |టంకురోడ్డుకూ సమీవంలో (బవ్మాపుత) కనుమలోనే 


1988 కుంజర యూధం 


అవి పని చెయ్యవలసివుంది. అది, అవివున్న చోటికి 200 మైళ్ళ దూరం. 
అప్పటికి వర్హాలు [పవారంభమయాయి. అక్టోబరు నెలవ స్తేనే కాని, 
ఏనుగులు పనిలో దిగడం సాధ్యం కాదని అధికారులకు నేను తెలియ 
జళానుః 


నేను (ప్రయత్నించి, ఏనుగులను కలవ పనిలో (ప వేళ పెట్టకుండా 
చెయ్య గలిగాను. అవి ఇండియాలో ఈ వనికి పూనుకుం"ే బర్మాకు - 
యుద్ధ సమయములో తిరిగిరావు. యుద్దం అయిపోయినా కూడా 
చాలా వళ్ళ వరకూ బర్మాకు తిరిగి రాకపోవచ్చును. ఈ వర్తాకాలంలో 
జపానీయులు దండయా[త సాగించకపోశే _ మా సేనలు ఆ తర్వాత 
బర్మాలో వివేశించడం నిశృయమనిన్నీీ అప్పుడు ఆ సేనల వెంట 
పనుగులు వెళికే, సమయం వచ్చినప్పుడు ఎంతో ఉపయోగవడశా 
యనిన్నీ నేననుకొన్నాను. నేను, ఏనుగులను కలప పనిలో (ప్రవేశ చెట్ట 
కూడదని గట్టిగా (వాన్తూ, అధికారులతో హో రాహోోరి పోట్లాడాను, 
అవి, ఆసాం అటవీశాఖ వారికి పనిచెయ్యడంలో ఎన్నెన్ని ఆటంకాలు 
చూపాలో, ఆ పద్దతి అం తా నేర్చుకున్నాను. నాకు సాధ్యమైనంత 
వరకూ, అధికారులతో పోట్లాడడానికి నిశ్చయించుకున్నాను. 


నాతో వున్న ముగ్గురు ఉద్యోగులకూ దీర్గ కాలపు సెలవు 
యిచ్చాను. ఇప్పుడు కాకపోతే - తర్వాత, వాళ్ళు సెలవు తీనుకుని 
వెళ్ళ అవకాశం వుండక పోవచ్చును, 

ఇంఫాలు యుద్దములో మాకే విజయం కలిగింది. అందువల్ల, 


వనుగుల విషయంలో నేను కోరినళ్లే జరగడానికి వెంటనే మంచి అవ 
కాళం దొరికింది. 


ఇంఫాలులోని సైనిక కేంద కార్యాలయంవారు, ఏనుగుల 
విషయం భోగట్టా కోసం నన్ను పిలిపించారు. అక్కడి సంభాషణను 


కుంజర యూధం 189 


బట్టి ఏనుగులు థీళు)ంగా కాబా కనుమకు వెళ్ళవలసి వుంటుందని 
తేలింది. బిషకాపూరు మార్గంలో ఆటంకాలు లేనందున, ఏనుగులు 
శమలేక తిన్నగా'నే ప్రయాణం చెయ్యవచ్చు. ఇక ఏనుగులు కలప 
పనిలో ప్రవేశించ నక్కరలేదని తోచింది. తర్వాత నేను సేనాధి 
పతిని కలుసుకుని వాటిని కాబా కనుమకు తీసుకుపోవాలనే విషయం 
ఉత్తరువు ద్వారా నిశ్చయం చేయించుకున్నాను* 


నే నీ సమాచారాన్ని బర్మీయులకు తెలుపగా, వాళ్ళు ఎంతో 
సంతోషించారు. ఇద్దరు అధికారులు వాటిని కాజాకనుమకు తీనుకు. 
పోవడానికి ఏర్పాటు చేశాను. నేను ముందుగా పోయి, మా సేనల 
దృష్టిపథం నుంచి. తప్పిపోయినవిగాని, వాళ్ళు పట్టుకున్నవి గాని 
అక్కడక్కడ వుండి పోతే, ఆ ఏనుగులను నంపాదించడానికి నిశ్చయిం 
చాను. జపానీయులు తమ దాడిలో వనుగులను ఉపయోగించారు. 
వాళ్ళు వెనకకు పారిపోయి నప్పుడు, ఏనుగులను విడిచిపెట్టి పోయి 
వుంటారని నా వూవా, 


వర్షర్తువు (ప్రారంభమైనా, మా సేనలు జపానీయులను వెనకకు 
తరుమ గొట్టడానికి నిశృయించాయి. 11.వ తూర్పు = ఆఫి9కా సేనా 
శాఖ యొక్క. అధిపతితో కలిసి పనిచెయ్యడానికి కాబా కనుమకు 
వెళ్ళాలని నాకు ఉత్తరువు వచ్చింది. చారిలో లిలివ ఇండియా దళం 
యొక్క అధిపతిని కూడా కలుసుకోవలసి వున్నది, నేను ఇంఫాలుకూ 
టామూకూ వచ్చాను. టామూ పరిస్థితిని మాటలతో వర్షించడం 
అసాధ్యం ! 


ఇదివరలో - నాలుగు నెలల [కిందట ఊజీల కుటుంబాలనూ,, 
పిల్లలనూ సురతిత పి దేశాలకు తీసుకు వెళ్ళిన ఆంగ్లో అ బర్భ్మీయుడు స్త 
మెక్‌ విట్టీ (46 Vitti౭) మా కంచు ముందుగానే తిరిగి వచ్చాడు. 


140 కుంజర యూధం 


అతడు జపానీయులు విడిచి సెట్టిన పదకొండు పనుగులను సంపాదించి, 
వాటి సాయంతో వం తెనలు నిర్మిస్తున్నాడు. ఏనుగులు చేస్తున్న యీ 
విలువైన పనిని (గహించి, వాటికి కావలసిన వస్తువులూ, సరంజామూ 
విమానాలు పడ వేశాయి, ఏమం"ే అన్నింటికన్నా వాటిపనే ముఖ్య 
ముగా భావించబడింది. కొందరు ఊజీలు ఏనుగులతో సహో జపానీ 
యులనుంచి తప్పించుకుని వస్తూనే వున్నారు. 


కాబాకనుమలో ఇంకా వానలు పడుతూనే వున్నాయి. అయినా 
తూర్పు = ఆ|ఫికా వైన్యం ముందుకు సాగిపోతూ వున్నది. మూడు 
వారాల కాలములో అరవై ఏనుగులను సంపాదించి, మెక్‌ విట్టేకి 
సవోయం చెయ్యడం కోనం పంపాను. వ ర్జాధిక్యంవల్ల, ఒకరోజు కట్టిన 
వంతెనలు మర్నాడే కొట్టుకు పోయేవి. మళ్ళీ మూడోనాడు వాటిని 
కట్టవలసి వచ్చేది. జపొనీయుల లారీలు కనుము పొడుగునా బురదలో 
కూరుకుపోయి వున్నాయి. మా ఆ(ఫికా సైనికులు లకలకొద్దీ మొక్క. 
లను కొట్టి, రోడ్లుసెవేసి, దాన్ని సరిచేశారు. అప్పుడు వాళ్లకు - 

6 రై రా 

రోగంవల్లా, ఉపవానంవల్లా, (శమవల్లా చచ్చిపోయి, రోడ్డుపొడుగునా 

౧ ౧ ౧౧ G 
పడి, [కుళ్ళిపోయి, దుర్గంధం కొడుతున్న జపానీయుల కళేబరాలు 


కానవచ్చాయి. 


చెట్లు' నరికేవాళ్లు ఏనుగులను తమకు ముఖ్యసాధనంగా [గహిం 
చారు. ఏడు నెలల [కింద చూచిన ఊజీలు మళ్లీ ఇప్పుడు కాన 
వచ్చారు. జపానీయులు బర్మాను ఆ[కమించినప్పుడు వారికోసం 
నిర్బంధంగా పనిచేసినా, ఇప్పుడు నా పర్య వేక్షణలో తూర్పు - ఆఫి 
కనులతో కలసి పనిచెయ్యసాగారు. సైన్యానికి ఇచ్చినట్టుగానే వారికి 
కూడా ఆవోరాది వస్తువులను ఇస్తున్నాం. సేనలన్నీ తిరిగి కనుమకు 
వచ్చాయనీ, తిరిగి వెనక్కు వెళ్లిపోవనీ ఊజీలకు నమ్మకం కలిగింది. 
గడియారం పనిచేసినట్లుగా = సమంగా విమానాలు వస్తువులను నేల 


కుంజర యూధం 141 


పడ వేసేవి, ఏనుగులు ఆ వస్తువులను _ వాటిని పంచిపెళ్ళ్చు కార్యాల 
యాలకు చేశ్చేవి, 


ఇంఫాలుకు చుట్టుపట్లవున్న చిన్‌ పర్వ తాల్లో a ఉభూభల్‌ 
(Ckhru1), జెసామి (Jesami) మార్గాల్లో ఏనుగులు జపానీయులకు 
లొంగి, పనిచేస్తున్నప్పుడు,  |బిటిషు రాయల్‌ విమానదళంచారు 
వాటివెని బాంబులు వెయ్యడం, తుపాకులు [పేల్చడం జరగింది, 
అప్పుడు నలభై ఏనుగులు చచ్చిపోయాయి, చాలా ఏనుగులకు బాగా 
దెబ్బలు తగిలాయి. నేను వెతుకుతున్న ప్పుడు దెబ్బలు తిన్న ఏనుగులు 
దొరికాయి. వాటికి చికిత్స అవనరం! అందుకోనమే నేను యూ నది 
(River Yu) ఏనుగుల చికిళ్సాశాలను ఏర్పరిచాను* వనుగులశకె_ 
స్థాపించబడిన వశువై ద్యశాలలలో అదే మొదటిదని నానమ్మకం. [దావ 
కాలు పడడంవల్ల ఏనుగుల వీపులమీద పెద్దపెద్ద గాయాలు కలిగాయి. 
(దావకాలు పడడంవల్లి, మునుముందు ఎలాటి వరిస్థితులు ఏర్పడేదీ, 
ఊజీలకు అనుభవంలేదు. జపానీయు లా (శద్ధతీసుకో లేదు. మేము 
పనుగులను పనులకూ, [పయాణాలకూ వుపయోగించెటప్పుడు ఎంతో 
జా[గత్తగా వుండాలనే గుణపాఠం దీని మూలాన బోధపడింది. కొన్నిటి 
గాయాల్లో అరంగుళం దళసరి మాంసం కాలిపోయి వుండినది. వాటి 
మీద బరువు వే సేటప్పుడు అవి అమితంగాజాధప జేవి. నేను ఆగాయాలను 
ఎం. బి. పొడరుతో నింపి, చాలా శ్రీ ఘంగా మాన్ని వేశాను. 


పనుగులవైని ఆయుధాలు (ప్రయోగించడం తమ కిష్టంలేదనీ,, 
విధిలేక అలా చెయ్యవలసి వచ్చిందనీ చాలా మంది విమాన చోదకులు 
చెప్పారు. వార్తా పత్రికల్లో కూడా యీ విధంగానే ఉంది. అందు 
వల్ల వారు చెప్పినది సత్యమే అని నమ్మవచ్చు. ఈ ఏనుగుల ద్వారా 
జపానీయులకు వస్తువులను అందిన్తూవున్నప్పుడు- పరొక మార్గం కాన 


142 కుంజర యూధం 


రాకపోగా అలా చెయ్యవలసి వచ్చింది! ముఖ్యంగా - జపానీయులు 
చిన్‌ పర్వతాలకు పోయి జెసామి, ఉఖూల్‌ సమీపంలో కోహిమాను 
స్వాధీనం చేసుకోడానికి సన్నావోలు చేనూ వున్నప్పుడే యీ పని 
జరిగింది. అప్పట్లో జపానీయులు కృ ఆార్థులె వుంశు, చీనాకు నురొక 
చేళంతో సంబంధం లేకుండా చేసి, ఆసాం, బెంగాలులలో [వ వెళించి 
వుందురు! వనుగుల దళాలు పగటి వేళలలో అడవుల్లో దాగుకొని, 
రాతి లైట్లు లేకుండా [పయాణం 0. అందువల్ల అవి ఎక్కడ 
వుం జేదీ ఆలునుకోవడం చాలా కష్టం! యుద్ధరంగంలో గాయపడిన 
మనుష్యులతో కిటకిటలాడుతూవుండే చికిత్సాలయం ఎంత చికాకు 
కలిగిస్తుందో, అదేరీతిని ఈ ఏనుగుల చికి తాలయాన్ని పరిశీలించడం 
చాలా మనోవ్యాకులతను కలిగించేది. ఇప్పుడు తుపాకులు మోసే 
గురాలకు బదులుగా యంత సాధానాలు పూర్తిగా రావడంవల్ల 
గుర్రాలకు యుద్ధంవల్ల ఫీతివుండదు. అలాగే కంచరగాడిదలను 
కూడా శీ ఘంగా తొలగిసారని ఆశించవచ్చు. 


ఇంఫాలు సమతలంలో వున్న మా ఆహోరవస్తువుల నిల్వలను 
స్వాధీనం చేసుకోవ లెనని జపానీయులు ఎంతో [పయత్నించారు. కాని, 
లాభం లేకపోయింది. అందువల్ల వారు చిన్‌ డ్విన్‌ కు ఉ_త్తరంగానూూ, 
[కిందనూ వున్న వూళ్లవై బడి బియ్యం దోచుకున్నారు, (గామస్టులు 
తిండిలేక చాలా బాధవడవలసి వచ్చింది, ఇరవైకి లోపువయన్సు 
గల పిల్ల 'యేనుగుల ద్వారా నేను వాళ్ళకు ఆవోరవస్తువులు నరఫరా 
చేయించాను. వాటి వువయోగం అప్పుడు ఎక్కువ కనబడింది! 
మ్యోతిట్‌ కు (14700210 కు ఉత్తరం వైపు, సిట్టాంగుకు తూర్పు 
వెపు రోడ్ల పునర్నిర్మాణానికి ఎన్నో పనుగులు కావలసి వచ్చాయి. 
వీటిని కోరినంతగా సప్టయి చేయలేనందువ నాకు ఏమీ తోచేది కాదు. 


కుంజర యూధం 148 


సాధ్యమైనంత వరకూ ఏనుగులను, అడిగిన వారికి పంపుతూ వుండే 
వాడను. 


వరాలు తగ్గాక మా సేనలు బర్మాలో (ప వెళించ సాగినవి. 
అందుకై చిన్‌ డ్వినుకూ నాలుగుదిక్కులా రోడ్డు వెయ్యవలసి వచ్చింది. 
నా దగ్గరున్న బర్మీయుల పెద్దలే నా ఉద్యోగులై నారు! అందరినీ 
తృ_ప్తిపరచడానికి యత్నిస్తూ, వాళ్ళు అద్భుతంగా పని చేశారు. 


అందరితోనూ సంబంధం పెట్టుకోవడంకంళు చెట్లుకొశ్లు కంచి 
నీలు ఒక్కొక్క-దానికీ ఒకొక్క ఉద్యోగిని నియమించి, వాటికి 
వస్తువులను సరఫరా చెయ్యడం, మంచిచెడ్డలను గమనించడం మొద 
లెన పనులు ఆ ఉద్యోగి శే అప్పగించడం మేలని తోచింది. అలా 
చేస్తే-నేను అతనితోనే ఆ కం వెనీని గురించి మాట్లాడుతూ, పనులను 
నులభంగాన్య;ూ సానుకూలంగానూ జరిపించ వచ్చును! ఆ విధంగా 
ఏర్పాటు జరిగించి. ఆ అధికారులు తమ పనికోసం తగిన మనుష్యు 
లనూ ఏనుగులనూ ఏర్చి కూర్చుకొని అద్భుతంగా పనిచేసేవారు 
ఎట్టి క్లి ప్రపరిస్థితులలోనూ పని న|క్రమంగా జరిగేది. ఆ ఉద్యోగులకు 
నేను ఎంతో కృత జ్ఞుణ్ణి. 


అట్టి ఉద్యోగుల్లో అలెగ్జాండరు (Alexander) ఒకడు. యువ 
కుడు; శాంతి సమయంలో సివిల్‌ ఇంజినీరుగా వుండేవాడు. అతడు, 
పనుగులతోనూ, ఊజీలతోనూ అంటి పెట్టుకునివుండి వారం రోజుల్లోనే 
అన్నిటి వేళ్లూ, అందరి ేర్దూ నేర్చుకున్నాడు. ఊజీలకు సిగరెట్లు 
అంచమిచ్చి సాయంకాలం [శళద్ధతో బర్మాభావ నేర్చుకునేవాడు, 
అంతా సక్రమంగానే జరిగేది. కాని ఒక మారు వాశాత్తుగా ఒక 
విపత్తు నంభవించింది, అతని మకాముకు దగ్గరున్న ఒక 5-వ మార్కు 
మందు గని (ేలడంవల్ల ఓకెతప్పా (Okethappah = Pagoda 


144 కుంజర యూధం 


51006== గోపుర శిల) అనేపేరు గల ఏనుగుకు గట్టి దెబ్బలు తగిలాయి. 
రాతి "రెండు గంటల సమయంలో అలెగ్జాండరు తన జీపులో-భయం 
కరమైన మార్గాన [పయాణంచెని, నా దగ్గరికి వచ్చాడు. అతడు. 
చాన్ని గురించి చెపుతూ “దాని వెనుకకాళ్లు గట్టి దెబ్బలు తిన్నాయి. 
అది యింకా (పాణంతో వున్నదనుకుంటాను" అని అన్నాడు, 
అతనితో వచ్చిన బర్మీయులు మాతం తమ భాషలో అది చచ్చి 
పోయిందని నాకు తెలియచేశారు. నేను ఆ వనుగు కాళ్లు ఛేదించలేనన్సీ 
ఇక మీద యిలాంటి [పమాదాలు జరగకుండా చూస్తాననీ చెప్పాను. 
అంత, అతడు ఈ విషయం విడిచి పెట్టి_తనకు బర్మాభావలో ఒక 
“పాఠం బోధించాలని = ర్యాతి రెండున్నర గంటలప్పుడు - కోరాడు! 
'తెల్లవారకముంచే బయలుదేరి మేమిద్దరం అక్కడికి వెళ్లాం. ఆ 
యేనుగు చచ్చిపడి వున్నది! చాన్ని చూస్తే ఎంతో జాలికలిగింది. 


డిసెంబరు నెల వచ్చిన కొద్ది రోజులకే చిండ్విన్‌ వైపు 
నాలుగురోడ్లు, రాక పోళలకు అనుకూలంగా తయారై నాయి, ఉత్తరం 
వైపు టామూ నుంచి టోనే (Tంnhe) వరకూ, తూర్పున టామూ' 
నుంచి సిటాంగుకూ, యూవాకూ, ఆగ్నేయంగా టామూనుంచి 
మాలయక్‌ కూ; దకిణంగా టామూ నుంచి కలేవాకూ అవి ఏర్ప, 
డ్ఞాయి, ఆ మాగ్గాలో ఒకటి రెండు చిన్న వంశతెనలను మాతం కట్టి, 
వీలయింది. కారణం వంతెనలు కళ్లు సామగి లేకపోవడమే! ఆ 
సామ్మగినంతా - కలేవా దగ్గర చిన్‌డ్విన్‌ నదిని చాటడానికి క్లే 
వంశెనశక్రై తీసుకున్నారు. ఏనుగులు 2/0 కివైగా కర వంత 
నలనూ, శాల్వలమీది చిన్న వంతెనలనూ నిర్మించాయి. అందువల్ల 
"పెద్ద వంతెన నిర్మాణ పారంథానికి ముందుగానే, _ రోడ్లమీద 
మోటార్లు ముందుకు పోవడానికి వీలై ౦ది* 


కుంజర యూధం 145 


చిన్‌ డ్వినుకు రోడ్డు వడడంవల్ల, కలేవాలో చిన్న పడవలనూ, 
"పెద్ద పడవలనూ నిర్మించడానికి తగిన కలపను నప్టయి చేయడానికి _ 
అడవులకు సంబంధించిన జట్టులు వచ్చాయి, ఏనుగుల సాయంతో ఆ 
జట్టుదారులు కలపనుతీసి, రంపాలతో కోసి, ఐదువందల చిన్న పడవల 
నిర్మాణానికి తోడ్పడ్డారు. టామూ నుంచి కలేవాకు వెళ్ళే రోడ్డువెని 
కట్టిన "పెద్ద వంతెనల వైభాగాన్ని కవ్పడానికోనం తగిన కలప, 
మోనుకు పోవడానికి అనుకూలమైన రంపపు యంత్రంతో కూడా 
ఏనుగులు నరఫరా చేశాయి, ఆ రోడ్డు అన్ని కాలాలలోనూ (ప్రయా 
ణానికి అనుకూలంగా తయారైనది! 


శాంతి సమయంలో మామూలుగా చేసే వనులకు అలవాటు 
వడిన వనుగులు, యుద్ధ కాలంలో అలవాటు కాని పనులను ఎన్నిటినో 
చెయ్యవలసి వుండినది. ఆలాంటి పనుల్లో దూలాలను తొమ్మిది, పది 
అడుగుల వరకూ ఎత్తి, ఉంచవలసిన చోట వుంచడం ఒకటి. అంత 
మీదికి ఎ_త్తితేనేగాని వంతెన మీదికి ఎక్కించడం సాధ్యం కాద్యు 
ఒక్కొక్క దూలం పొవుటన్ను బరువు. అందువల్ల తొండంతో తీసి 
పట్టుకోవడమే చాలా కష్టం. తర్వాత హెచ్చుతగ్గులు లేకుండా 
దంతాలమె నిలుపుకుని, ఆ మీద మెల్లిగా మీదికి ఎత్తాలి. అలా 
టప్పుడు దూలం వెనక్కు. దొర్లితే, ఆ నమయంలో దాని మెడపై 
కూర్చుని వున్న ఊజీ (పాణానికి ఉషదవం కలుగుతుంది. 


ఒకప్పుడు నేను మరియిద్దరు కలప పని ఉద్యోగులతో కలిసి 
వంతెన తయారవుతూ వుండడం పరిశీలించాను. ఒక తెలివైన ఏనుగు 
చేత నేర్పరి అయిన ఊజీ పని చేయిస్తున్నాడు. అప్పటికి సాయం (త్రం 
అయింది. వనుగూ, ఊజీకూడా అలసిపోయారు. ఎంత యత్నించి 
సరిగా ఉంచాలనుకున్నా, చాలా దూలాలు జారిపోయాయి. ఆ 


మునుగు దూలాన్ని చాలా మీదికి ఎత్తి, వంతెనవై పెట్టవలనివుంది, 
10 : 


146 కుంజర యూధం 


అలాటప్పుడు అది తన మావటీనికి వ అపాయమూ కలగకుండా ఎంతో 
జా[గత్తగా గమనించాలి. ఇంకా మూడిటికిచెగా దూలాలు మీదికి 
ఎక్కాలి. ఆ ఏనుగు అన్నిటికన్నా పెద్దదూలాన్ని తీనుకుని తొండా 
నికీ దంళాలకూ మధ్యను నిలువునా నిభిపింది. తర్వాత ఊజీ సై గను 
గమనించి, మెల్లగా దానిని దంతాలమీదికి జరపసొగింది. తొండంతో 
పట్టుకుని చాన్ని పాచ్చుతగ్గులు లేకుండా _- దంతాలకు "రెండుపక్కలా 
సరియైన తూకం వుండేటట్లు చెయ్యసాగింది. అద్భుతంగా అది వని 
చెయ్యడం చూస్తూ, ఆ వుద్యోగులు నిర్హాంతపోయారు. నేను “ఇక 
మీద జా[గత్తొఅని బర్భాభాషలో శాంతం అన్నాను. ఆ యేనుగు 
వెంటనే తలవంచి, ఆ దూలాన్ని కిందికి జారవిడిచింది. ఊజీ చీదరించు 
కున్నాడు. అ యేనుగు ఆ మీదట ఊజీ నలవా అక్కరలేకుండా, 
సులభ మైన పద్దతిలో ఆ దూలం ఎత్తడానికి ఒక ఆలోచన చేసింది. అది 
తొందరగా ఒక పక్కకుపోయి ఒక కరన మ్మెట తెచ్చింది. అది, 
వం తెనమీద కర మెకులు దిగగొట్టడానికి ఉపయోగించేది ! అయేనుగు 
అ సమ్మెటను, తన దంశాలకూ తొండానికీ మధ్యను నిలువుగా వుండే 
లాగున నొక్కి, యిరికించింది. దాని అభి పాయం ఏమిటో నేనూ 
ఊజీకూడా [గహించాము. ఊజీ వెంటనే, మళ్లీ దూలాన్ని ఎత్తడానికి 
వనుగును (పోత్సహించాడు. ఈసారి దూలాన్ని వంతెనమీదకు 
ఎక్కించి తీరాలనే పట్టుదలతో, అది తన యావచ్చ క్తినీ ఉపయోగించి, 
ఎ త్తి వెనకటిలాగే సమానంగా దంతాలమీద వుంచుకుని తలపై 
కెత్తింది. ఈసారి సమ్మెటలాంటి కొయ్యముక్క, దూలం నుదుటి 
మీదకు దొర్తి ఊజీకి అపాయం కలిగించకుండా అడ్డినది, అది చూస్తూ 
వున్న మేజరూ, (బిగడియరూ (చై న్యాధికారులు) ఆశ్చర్యపడ్డారు | 
నా గుండెలు కొట్టుకోసాగాయి. ఆ యేనుగు నెమ్మదిగా వంతెన 
దగ్గిరికి పోయి, కొంచెం ఎత్తుగా వుండడంకోనం ఒక దూలంమీద తన 


కుంజర యూధం 147 


ముందుకాళ్లనుంచి నిలిచింది. తన తొండంచివరి అంగానికి చెబ్బతగల 
కుండా, దాన్ని చుట్టుకుని, ఎలెక్‌ టిక్‌ [కేను (బరువులుదించే యం|తం) 
పని చేసినట్లు నెమ్మదిగా, తల కొంచెం వంచి, జాగత్తగా ఆ దూలాన్ని 
వం తెనమీదికి _ అది పడవలసిన చోటికి దొర్లించింది. ఏనుగులు ఎంతో 
శెలివితో పనిచేసే సందర్భాలలో ఇదొకటి 


పనుగులకు వింతవింత పనులు అప్పగించేవారు. అవి ఆ పనులు 
చెయ్యడమూ చూడదగినదే ! నిలిచిపోయిన లారీలను తొయ్యడానికి, 
తొండంతో తారు పొయ్యడానికీ, గతుకులలోనూ, నందుల్లోనూ మట్టి 
పోసి, కాళ్లతో దిమ్మిస చెయ్యడానికీ ఏనుగులు కావలసివచ్చేవి. 


ఏనుగులు కడసారిగా చేసిన వని, 88వ 'సేనాదళం, టాంకు 
లతో కలేమియో (Kalemyo) వెళ్ళడానికి నాయంజయా నది 
(Nayanzayah) మీద వంతెన కట్టడం ! తుపాకి గుండ్లు ేలుతూ 
వుండగా పనుగులు పని చెయ్యడం అప్పుడే చూచాను! 


వంతెన సాయంకాలంలోపుగా తయారు కావాలి. వనుగులు 
ఉదయం ఏడు గంటలనుంచి రాతి ఏడుగంటలడాశా వని చేశాయి. 
ఐదు ఏనుగులు మధ్యలో జెదరి పారిపోయినా తిరిగి వచ్చాయి. 
ఆ దినమంతా రెండు, మూడువందల అడుగుల ఎత్తున డకోటా విమా 
నాలు తిరుగుతూ, అక్కడికి అరమైలులోగానే అవసరమెన పచార్యా 
లను కొన్నిటిని సలపడ వేసేవి. శతువిమానాలు మూడు డకోటాలను 
పడగొట్టాయి ! ఇంత గడబిడ జరుగుతున్నా, లత్యుం చెయ్యకుండా 
ఏనుగులు తమ పనిని సాగిస్తూనే వుండినవి. 


ఇండియంగ్యీ (10612181) దగ్గర విమానాలు వస్తువులను 
వడ వేసేచోటికి దగ్గరగావున్న యేనుగులు - ఉప్పుబస్తాలు నేల పడినట్టు 
(గహించాయి. శాంతి సమయంలో వాటికి నెలకు 15 పౌనుల ఉప్పు 


148 కుంజర యూధం 


మాతం యిచ్చేవారు. అదికూడా 1942లో ఆగిపోయింది. వాటికి 
ఇప్పుడు ఉప్పు ఎంతో అవసరం ! అందువల్ల, అవి పనిలోంచి విడుదల 
పొందిన వెంటనే అక్కడికి పరుగతాయి. ఇది తమాషాగా వుండినది ! 


కలేవా దగ్గర చిన్‌ డ్విన్‌ చాటిన, తర్వాతవున్న అడవులు మా 
స్వాధీనానికి వచ్చాయి. అక్కడ ఏనుగులు చాలా కనబడుతున్నా 
యని విన్నాను. వాటిని పట్టుకున్న సైన్యం, ఆ యేనుగులను తమకు 
(పయాణ సాధనాలుగా ఉపయోగించడానికి యత్నించింది. కాని, 
యేనుగులను ఏ విధంగా చూడాలో, వాటి తత్వం ఎలాటిదో, వాటికి 
ఏమేమీ కావాలో తెలిసినవారు ఆ నైన్యంలో ఒకరూ లేరు. ఆ 
వైన్యంనుంచి ఏనుగులను స్వాధీనం చేసుకోడానికి నేను హోరా 
హోరి పోట్టాడవలసి వచ్చింది. ఒకప్పుడు, వది వనుగులకోనం ఆరు. 
జీపులను వాళ్లకు ఇచ్చుకున్నాను ! 


4వ నైనికదళం కాబా కనుమకు వచ్చేసరికి, ళతువులనుంచి 
స్వాధీనం చేనుకున్న (పతి యేనుగూ వని చెయ్యడానికి సిద్ధంగా వుండి 
నది. దతీణంవైపు, మ్యిత్తా (414002) కనుమకు ఎగువగా కలే 
మియో నుంచి గంగా (620827) వరకూ, యా (౧౮2౪), ఐరావతీ 
నదులకూ రోడ్డు వేసే పనిని [పారంభించడానికి తయారుగా వున్నవి. 
అప్పటికి ఫించ్‌, (Finch) స్కాన్లన్‌ (Scanlon) అనే ఇద్దరు ఉద్యో 
గులు = అనుభ వజ్ఞులు మాతో చేరారు. వారు ఓక ఏనుగుల గుంపు 
బాధ్యతను తీసుకుని ఉత్తమంగా తమ పనిని నిర్వహించారు, 


నాకు చాలా (శమగానూ, చికాకుగానూ వుండినది. కడుపు 
నొప్పితో ఎంతో యాతన అనుభవించాను. పొరపాటున నేను పానీ 
యవు సీసాల విరడాలను మింగివుంటాననీ, అందువల్లనే ఆ బాధ అనీ 
కొందరు మి(తతులు నా బాధను తగ్గించదలచారు. నేను నవ్వి 


కుంజర యూధం 149 


వేశాను, చిన్న శన చికిత్స చేస్తే చాలన్కీ అన్నారు ఆ సమయంలో 
ఒక డివిజనల్‌ కమాండరు వచ్చి తనతో ఎల్‌. ర్‌ లో (L. రీ = ఒక 
విమానం) మాలయక్‌ మీదుగా [పయాణం చేయాలని కోరాడు. ఆ 
[పదేశంలోని ఒక నదిని దాటబోయే నై న్యాధిపతి కొకనికి ఎక్కడ 
చాటవలనినదీ నలహో యివ్వాలట ! అదే అప్పటికి నేశు చెయ్య వలసిన 
కడపటి పని. ఆ పని ముగిసిన త ర్వాత అతడు నన్ను చూడడానికి తన 
డాక్టరు నొక పంపాడు. 


పనులు చాలా చురుకుగా జరుగుతున్నవి. నేను ఎటిన్‌జిన్‌ 
(Etinzin) చీలికనుంచి ఇంఫాలులోని నినిక కం[దాలయానికి 
ఎల్‌. ఈ విమానంలో వెళ్లి తీరాలని వార్త వచ్చింది. సైన్యాధిపతి 
నాతో మాటలాడాలట! తీరా ఆ చీలికదగ్గరికి వెళ్ళి చూతునా, 
విమానం లేదు. కానీ 4.వ దళం కమాండరు తక్షణం తన్ను చూడ 
వలెనని వార్త పంపాడు. ఆవా ర్త అక్కడికి వచ్చింది. నేను జీపును 
(తిప్పుకొని, ఫించ్‌ తోకూడా ఉవ దళం కేంద కార్యాలయానికి 
వెళ్ళాను. 4-వ దళం గంగా కనుమకు వెళ్లనున్నదని ఎవ్వరూ నాకు 
తెలుపలేదు, నే నక్కడికి వెళ్లేసరికి సై నికోదోర్టగులు ఫలావోరం చెస్తు 
న్నారు. నన్ను చూచి, దళం కమాండరు మిగిలివున్న ఒకే ఒక 
(గుడ్డును నాకు ఇప్పించాడు. దాని (వభావం ఏమోగాని, అరగంట 
సేపు నాకు ఏమీ బాధ లేకపోయింది. నాకు చెప్పిన పనిని నెరవేర్చ 
డానికి తగిన శక్తి కలిగింది. నేనప్పుడు ఎగువకు “యూ” కనుమకు - 
నలభై మెళ్లదూరం వెళ్లి, మర్నాడు మధ్యాహ్నం చిన్‌డ్విన్‌ నదిని 
యీది చాటడానికి వనుగుల జట్టులు ఆరింటిని ఒప్పుకొ సటట్లు 
చెయ్యాలి, శతృవులకు అపోవా కరిగించడానికే, నిజానికి ఆ చాటడం. 
సైన్యం నదిని ఇంకా ఎగువగా వేరొకచోట చాటి అవతలి ఒడ్డుకు 
పోవలసివుంది. 


150 కుంజర యూధం 


నేను ఫించ్‌ తో కూడా ఆ మకాములకు వెళ్ళి బర్మీయ నాయకుల 
తోనూ, మావటివాళ్ళతోనూ దీన్ని గురించి [పసంగించాను. ఆపని 
ఎంతో కష్టమూ, |పమాదకరమూ అయినా, వాళ్ళు సమ్మతించి, 
ఎంతో ఉత్సావోన్ని (పకటించారుం తమతో మరెవ్వరూ వుండనక్ట_ 
శ్రదనీ, అన్నీ తామే చూసుకుంటామనీకూడా చెప్పారు. వాళ్ళు, చెప్పి 
నట్లు చేసి తీరుతారనే నమ్మకం నాకుఉన్నది. నేను ఫించ్‌ తో కూడా 
కేంద కార్యాలయానికి వచ్చి “అన్ని యేశ్చాట్లూ చేసి వచ్చా” మని 
నైన్యాధికారికి చెప్పాను. ఫించ్‌ కు గంగా కనుమలోని [పతి అడుగూ 
జాగా తెలునునని వివరించాను, కాని, రాతి పడకముందే వై న్యాధి 
పతి పనుగుల జట్టులు ఆ కనుమలోనే వుంశు తన బలగానికి ఎంతో 
సహాయపడగలవనీ గ్రహించాడు. మొదట అనుకొన్న రీతిగా ళతు 
"సేనలను మోసగించ తలచడం కంశు ఇదే మంచి దనుకున్నాడు. 
మర్నాడు తెల్టవానే నరికి ఏనుగు చిన్‌డ్విన్‌ దాక పద్ధతి రద్ధు 
చెయ్యబడింది. 

విచార పూరిత హృదయంతో నేను కాజా కనుమను విడిచి = 
చీకటిలో ఇంఫాలుకు [పయాణం సాగించాను. కడుపునొప్పి బాధ 
తగ్గడానికి, నేను జీపులో = బండిని నడిపే చక్రానికి గుండెలను గట్టిగా 
ఆనుకోవలసి వచ్చినది. 

నై న్యాధిపతికి తన సైన్యంలో వుండే పతి వ్యక్తీ తెలుసు, 
అతడు శీఘంగా నన్ను చూచి, వెంటనే “హిల్‌ స్టేషన్‌” ఆనుప, తికి 
వెళ్ళవలసిందనీ, జబ్బు నయమయాక . ఏనుగుల పని చూసుకోమనీ 
చెప్పాడు. నా పనిని గురించి మరే ఏర్పాట్లూ చెయ్యనక్క న్లైదనీ, 
నడుమ ఏ మకాములోనూ ఆగనక్క ర్లేదనీ కూడా అన్నాడు. 

కొంచెం కాలం పరిథించి, చైద్యులు, రోగనివారణకు నా 
పిశ్తాశయాన్ని తీసి వెయ్య వలసి వుంటుందని అన్నారు. అద్భష్టవశాత్తూ 


కుంజర యూధం 151 


ఒక్కడు మాతం ఆం[తమూలంలోని కురుపు వల్లనే ఆ బాధ అనీ, 
మూడు వారాలు కదలకుండా పడక మీద వుంశు చాలుననీ అన్నాడు. 
ఆ పద్దతే చక్కగా పని చేసింది. ఆరు వారాలకు తర్వాత నేను నా 
జీపులో-ఆసాంలోని షిలాంగు నుంచి దిగువ చిన్‌ డ్వినులోని మొనీవా 
నైనిక కేంద్రానికి పయాణం చెయ్యగలిగాను. 


నేను వెంటనే ఫించ్‌ను చూశాను. నేను లేని ఆరు వారాలలో 
ఎన్నో విశేషూలు జరిగాయి, 14వ సైన్యం మాండలే వరకూ తీనుకు 
పోయింది. ఆ యుద్ధంలో చాలా మంది మితతులు ఆత్మ త్యాగం చేసి 
వుంటారు! ఫించ్‌, కాబా కనుమలో ఆకు మొదలై న కలపను రెండు 
కోత మిల్లులలో కోయిస్తూ దీక్షగా వని సాగిస్తున్నాడు. ఆ కోసిన 
దూలాలు పడవల నిర్మాణానికి ఎంతో అవసరం, అప్పట్లో అది ఎంతో 
ముఖ్యమైన పని. చిన్‌డ్విన్‌లోని కలేవా నౌకా నిర్మాణ కేంద్రంగా 
తయారై నది. నదుల్లో [వయాణంచే సే అన్నిరకాల పడవలూ అక్కడ 
తయారవు తున్నవి. అవసరమైన అన్ని కొలతల్లోనూ చక్కనిశేకు 
అక్కడికి సరఫరా అయినట్టు ప్రపంచంలోని మరియే 'సౌశా నిర్మాణ 
శాలకూ సప్పయి కాలేదు. 


ఏనుగుల చేత ఈ పని చేయిస్తూ వున్నవారు, , కాము శాంతి 
సమయంలో సాధారణంగా జరిపే పనికి మరల పాగిరంథిస్తున్నట్లు 
భావించి సంతోష పడ్డారు. ఏనుగులకు స్థిరమైన మశకాములు కొన్ని 
వున్నవి. అలాంటి ఒక మకాములో బందూలా పనిచేస్తున్నది. ఆసాం 
మార్గంలో అద్భుతంగా పర్వతారోవాణంచేసి మార్గదర్శకం అయిన 
దగ్గర్నుంచీ కూడా అది మంచిస్థితిలో నే వున్నది. ఆ మకాము మునల్రి 
పో - టోక్‌ పర్యవేక్షణ కింద వున్నది. బందూలా పెద్ద పెద్ద దూలా 
లను తెచ్చేది. అట్టివి తేవడం మరే యునుగుకూ సాధ్యం కాదు. ఆ 


152 కుంజర యూాధం 


మకాము ప్రధానమైన మిలిటరీ రోడ్డుకు రెండు మైళ్ళ దూరంలో 
వుంది. రోడ్డు మీద ఎడతెగకుండా తీరిగే లారీల చప్పుడు ఆ మకా 
ముకు వినిపిస్తూనే వుంటుంది. 


ఏనుగులు అలవాటు పడినా, ఊజీలు మాతం యుద్ధం ఎప్పుడు 
ఆగి పోతుందా అని 'యెదురుచూన్తూ మనశ్శాంతి అేకుండ్‌ వున్నారు. 


అందువల్ల నేను సైనిక శేందాగినికి వెళ్లడానికి ముందే ఒకసారి మకా 
ముకు పోయి, వాళ్ళకు భైెర్యం చెప్పి, ఏనుగులను వరీతించాలని 
అనుకున్నాను. అందుకోసం నేను పో . టోక్‌ మకాముకు వస్తానని 
ఫించ్‌ తో, ముందే చెప్పాను. 


పరీక్షకు వచ్చిన పనుగుల వరసలో బందూలా కానరాలేదు. 
నా కాళ్చర్యం కలిగింది. “బందూలా ఎక్కడ?” అని పో - టోకును 
అడిగాను. 


“శాకిన్‌ గ్యీ! (Thakin Gyi= ఇది “బిల్‌'ను గూర్చిన గౌరవ 
సంబోధన) అది మూడు రోజుల నుంచీ కానరాలేదండి” అని అతడు 
జజబా బిచ్చాడు. 


అప్పుడు ఫించ్‌ అందుకుని “అర్థం లేనిమాట! ఐదురోజుల 
[కిందట నేను వచ్చినపుడు “దానిని యింకా పట్టుకో లేదంటూ నువ్వు 
చెప్ప లేదూ?” అన్నాడు, 


నేను మరేమీ మాట్లాడలేదు. ఏనుగుల నన్నిటినీ వరీతించాక 
పో - టోక్‌ బనకు తిన్నగా వెళ్లాను. అక్కడ అతని మనుష్యు 
లందరూ వున్నారు. ఏదో పొరపాటు జరిగిందని నే నూహించాను. 
మావటి వాళ్ళనూ, చెట్టు కస్ట వాళ్ళనూ = అందరినీ పిలిపించి 
“శాంతి సమయంలో పనుగులను పోగొట్టు కొంచే ఎంత కష్టమో, 


శుంజర యూధం 1598 


యుద్దసమయంలో అయితే యింకా ఎంత కష్టమో మీ కందరికీ 
శతెలును బందూలా ఆచోకీతీసేటందుకు మీరేమెనా [పయత్నించారా” 
అని అడిగాను. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. నేను పోటోక్‌ వైపు 
తిరిగి “నువ్వేడ నా పర్పాటు చెయ్య లేదా?” అని అడిగాను. 


ముసలి పో.టోక్‌ వెలవెలపోయి, కలతపాటుతో “ఎక్కడా 
దాని అడుగుల జాడయినా కానరాలేదండి" అని మెల్లని గొంతుకతో 
సమాధాన మిచ్చాడు. 


బర్మాలోని చీఫ్‌ - ఇంజినీర్లందరికీ ఎక్కువ కోపం వస్తుందని 
"తెలిసీ కూడా గట్టిగా యిలా అరిచాను _ “బందులా కనబడే వరకూ 
'కలపపని జరగడానికి వీలులేదు. కేవలం బియ్యం తవ్ప మరే ఆహార 
వస్తువులూ బసల్లోని వారికి ఇయ్యకూడదు” అని, 


ఫించ్‌ తోకూడా మశాముకు వెళ్ళిపోయాను, బందూలా శాన 
రాకపోవడం సాధారణమైన విషయం శాదనీ అందులో ఏదో 
రహాస్యం యిమిడివున్నదనీ అనుకున్నాం. నేను సైనిక కేంధానికి 
వెళ్లాను, వెళుతూ “బందూలా కనబడితే వెంటనే కబురు చెయ్యమని 
ఫించ్‌ తోచెప్పాను, కాని, నాకు పకబురూ రాలేదు, ఐదురోజలయాక 
తిరిగి వచ్చాను. వచ్చేసరికి పోటోక్‌ జబ్బులో పడివున్నాడనీ, అతని 
మకాం మొత్తమూ బందూలా కానరాకపోవడంవల్ల చాలా విచా 
“రంలో మునిగి వున్నదనీ తెలిసింది. 


నేను తిన్నగా పోటోక్‌ వద్దకుపోయి గట్టిగా అరిచాను. అతడు 
బడి పిల్లవాడివలె కన్నీళ్లు పీవహించగా వెక్కి వెక్కి. యేడుస్తూ 
““శతాకిన్‌ గ్యీ! మకామునకు 400 గజాల దూరంలో బందూలా చచ్చి 
పడివుంది. నేను సుస్తీగా వున్నాను. నడిచి రాలేను. మీశే పోయి 
చూడండి” అన్నాడు. 


154 కుంజర యూధం, 


మాటలాడకుండా ఇద్దరు ఊజీలు ముందుదారి తీయగా, నేను 
వారి వెంట వెళ్ళాను. ఆ దారిలో కొంచెం దూరం వెళ్ళసరి కే విప 
రీతమైన దుర్గంధం కొట్టింది. ఊజీ లిద్దరూ పక్కకు తప్పుకున్నారు. 
ఒక చిన్న పచ్చిక నేలమీద బందూలా పడివున్నది, చచ్చిన ఆ గజ 
రాజును చూచి, నా కన్నులనే నమ్మలేక పోయాను. దాని పొట్ట 
కుళ్ళిపోయి, ఉబ్బివున్నది. దాని కుడిదంతం పూర్తిగా కోసివేసి 
“వున్నది. ఎడమద౦తం కిందివై పు వుండి నేలలో దిగబడిపోయి వున్నది, 
దానిని ఎవ్వరూ ఇంత వరకూ కోసి వెయ్యలేదు. 


నాకు విపరీతపు దుఃఖమూ, ఓర్పుకోలేనంత కోపమూ కలి 
గాయి. సత్యాన్ని తెలుసుకోవాలని సంకల్పించు కున్నాను. దాన్ని 
ఎవ్వరో గుండు వేసి కొట్టి చంపారు. ఆ గుండు తిన్నగా దాని 
మెదడులో (వవేశించి వుండాలి. పమంశే చాని నుదుటినైని గుండు 
దెబ్బ కానవస్తున్నది. అది నిలిచివున్న పాటున కూలిపోయి వుంటుంది. 
చాలా రోజుల నుంచీ ఆ వెపు వ (పాణిన్నీ పోయి వుండలేదని నాకు 
తోచింది. 


నేను అక్కడ అయిదుగురు కాశెనులను కాపుంచానుం వాళ్ళు 
ఆ కశేబరం చుట్టూ తుపాకులు పట్టుకుని భ|[ద్రంగా వున్నారు. ఎవ 
నైనా రెండవ దంశాన్ని తీసుకోవడానికి రాత్రివేళ వస్తే ఏమి 
చెయ్యాలో వాళ్ల కే తెలుసును. మర్నాడు ఉదయం వస్తానని చెప్పి, 
నెను వెళ్ళిపోయాను. 


పోటోక్‌ను తరచి తరచి అడగ్గా తెలిసిన విషయం ఇదీ - పది 
రోజుల కిందట ఒక సాయంత్రము దాని ఊజీ చూసేసరికి బందులా 
చచ్చివడివుంది. మర్నాడు ఉదయం పోటోక్‌ ఊజీతో కలిసి వెళ్ళి, 
చూసేసరికి దాని కుడి దంతం కోసివేసి వున్నది భయ, విచారాలు 


కుంజర యూధం 155 


గొనగొనగా అతడు తన మనుష్యు లందరికీ - అందరూ ఆ సంగతి 
ఎత్తకుండా వుండాలనీ ఆ కళేబరం వైపు ఎవ్వరూ పోకూడదనీ కట్టడి 
చేశాడు. ఏపమంు = అలాంటి గొప్ప యేనుగును చంపేశ కి వనదేవ 
తలకు తప్ప మరొకరికి లేదనీ, ఆ వైపు వెళ్లితే - దాన్ని గురించి 
మాట ఎక్కితే ఆ దేవతలకు కోపం వస్తుందనీ వాళ్ల నమ్మకం ! ఈ 
ఘోరవార్శ శెలిస్తే తనవలెనే నాకూ, ఫించ్‌ కూ అలవి లేని దుఃఖం 
కలుగుతుందనే కారణంవల్ల పోటోక్‌ దీనిని వెల్లడించ లేక పోయాడు. 


ఇక అతన్ని ఏమి తిట్టినా, ఎంత నిందించినా [ప్రయోజనం లేదు. 
సందిగ్ధంగా వున్న అతని మాటలను బట్టి అపరాధిని కనిపెట్టడం ఎంతో 
కష్టం ! పో-టోక్‌తో ఏమి చెప్పినా లాభం లేదు, బందూలా తన జీవి 
తాన్ని సార్థకం చేనుకుని చచ్చిపోయింది. ఇక పమిచేసినా, దాని కేమో 
[ప్రయోజనం లేదు. విచారమూ, [కోధమూ కలతపాటూ ముప్పిరిగొని 
ఆ రాతి నాకు ఇవాల సేపు దాకా నిదపట్టలేదు. 


మర్నాడు మభ్యావ్నోనికి దానీ ఎడమ దంతం తీసి వెయ్య 
బడింది. దాని మెదడులో ఒక 808 గుండు దొరికింది. అది నా వూవా 
సరియైనదని సాక్యమిచ్చింది. [ప్రతిదినమూ ఆ సమీపంనుంచి వేలకొద్ది 
లారీలు వెళ్ళుతూ, వస్తూవుంటాయి. సేనా చుట్టు [పక్కల వున్న 
సిపొయీల గుంపులను పరిళోధించాను. ఒక్కడూ కూడా అపరాధి 
అయినట్టు రుజువు కాలేదు, వాళ్లలో చాలా మంది యుద్ధం చేసే దభా 
లకు చెందినవారు కారు. ఆయుధ సామిని పరిశీలించాను. లాభం 
ఏమీ లేకపోయింది. 


బందూలా పడివున్న చోటికి శెండు మైళ్ళ దూరంలో ఒక 
చిన్‌[గామం వుంది. కొంత సాయుధ దళంతో అక్కడికిపోయి అక్క 
డున్న ఆయుధాల నన్నిటినీ పది నిమిపాలలో తీసుకురావాలని ఊరి. 


156 కుంజర యూధం 


"వెద్దకు ఉత్తరు విచ్చాను. అతడు అవివున్న వ్యక్తులతో కూడా ఆయు 
ధాలను తీనుకువచ్చాడు. వాళ్లలో ముగ్గురి దగ్గర పాత కి0కి చేతుపా 
కులు ఉన్నాయి. వాళ్ళ ముగ్గురినీ నిర్బంధంలో వుంచి = కోసి వేసిన 
బందూలా దంతం దొరుకుతుందేమో అని పతీ యిల్లూ పరిళోధిం 
బాను. కాని లాభం లేకపోయింది. 


“బందూలా దంతాన్నయినా శెచ్చి యివ్వాలి. లేచా, దానిని 
ఎవ్వరు చంపారో ఆ సంగతినై నా చెప్పాలి. అంతవరకూ ఈ ఆయు 
ధాలను మీకు స్వాధీనం చేసేదిలేదు” అని నేను ఊరి పెద్దతో గట్టిగా 
అన్నాను, ఆ మాటలకు అతడు బదిరిపోయాడు, కాని లాభం లేక 
పోయింది. 


పోటోక్‌నూ, బందూలా ఊజీనీ పనిలోంచి తొలగించి వే స్తే 
కొంత నత్యం బయట పడవచ్చునని, ఆ విధంగా చెయ్యమని ఫించ్‌ తో 
చెప్పాను. చానివల్లా లాభం లేకపోయింది. 

బందూలా మరణకారణం అగోచరమె పోయింది. చాని ఎడమ 
దంతం నా దగ్గర అమూల్యమైన చిహ్నంగా వున్నది. తాను వుద్యో 
గము విడిచి పెట్టి నప్పుడు = అలాంటి గజరాజును మరెవ్వరికీ అప్పగిం 
చడం యిష్టం లేక పో=టోక్‌ ఇలా చంపివేసి వుంటాడా అనే అను 
మానమూ తరచు కలిగేది. బర్మా ఆటవికుల స్వభావాలు చాలా 
వింతైనవి. నేనిలా ఊహించడానికీ అవకాశం లేకపోలేదు. తాను 
[చేమించిన ఏనుగు సతి చివ్నాంగా దాని కుడివై పు దంతం తన 
దగ్గరవుండాలనే కోరిక అతనికిన్నీ వుండవచ్చు. వమైతేనేం! రవాస్యం 
బయటపడలేదు. బందూలా అనే పేరుకూడా అసాధఛారణమెనదే ! అది 
ఒక బర్మా సేనాని వేరు. 1886 లో బర్మా |బిటిన్‌ వారికి స్వాధీన 
మయే టప్పుడు జరిగిన యుద్ధంలో అతడు (బిటివ్‌ వారిని ఎదిరించి 
ఎంతో అద్భుతంగా పోరాడినాడు. 


కుంజర యూధం కేప్‌ 


1897 
1908 
1904 
1919 


1922 


రా 


బందూలాకు నంబంధించిన వివరాలను దాని ఘన కార్యాలతో 
కూడా ఇక్కడ వివరిస్తున్నాను. 


17 


21 


1928 = 81 


1982 


1988 


1984.41 : 


1942- 


బందూలా నెం, ఎన్‌, కే, 895 


నవంబరు = జననం. 

తర్చీతు చేశారు. రెండు పిరుదులకీ వాతలు పెట్టారు. 
బరువులు మోస్తూ అడవి ఉద్యోగి వెంట [పయాణము 
చేసింది. 

మూ నది (400) లో ఇసుక తిప్పలనుంచి దూలాలను. 
లాగేది. 

గంగా అడవికి బదిలీ చెయ్యబడింది, 

మాంగ్‌ ఆంగ్‌ mg(Maung-Aung-Gyaw) కలవ పని 
మకాములో ఉండినది. 

అడవి యేనుగుతో పోట్లాడి "దెబ్బతిని నంవత్సర కాలము: 
వి|శాంతి తీసుకుని తేరుకుంది. 

ఎగువ చిన్‌ డ్విన్‌ నదిలోని కి౯బాట్‌ (Kinbat) అడవికి 
మార్చబడింది. మాంగ్‌ పోటోక్‌ మశాముకు దఖలు. 
పడింది. మాకు రిజర్వు (Mawku Reserve)లో బరువైన 
కలపను తీసింది. 

అడవిలో ముఖ్యమైన పనుగుగా బాగా వని చేసింది, 
ఉనవరి - భ(వీల్‌ - బర్మానేనలు వెనక్కు మరలడానికి. 
ముందు కాలే-(1మ216౪)-క లేమి యో రోడ్డు తయారు. 
కావడానికి వని చేసింది. 

వే - అక్షోవడ = జట్టు నుంచి విడదీయబడింది. విటోక్‌ 
(171019 లో వుంటున్న మాంగ్‌ పోటోక్‌, ఇది జపా 
నీయులకు చిక్కకుండా కాబా కనునులో దాచివుంచాడు. 
నవందిరు = తిరిగి టామూలో ఎలిఫెంట్‌ బిల్‌ కునూ 
పారోల్డ్‌ బెనుకున్నూ స్వాధీన మైంది. 


158 కుంజర యూధం 


డీసెంబరు.14-వ సేనలోని నెం 1. వనుగుల కంపెనీలో 
(పథాన మైన నెం. 1 పనుగుగా (గహించబడింది. పంతెన 
లకు కావలసిన కలప లాక్కుని వచ్చింది. 
1948- మార్గి-నభంబుటథు= సేనలు తిరిగి రావడానికి కావలసిన 
కలపను టామూ దగ్గర సిద్ధం చేసింది. 
నవంచిరు.7 తీజ్లీజ్లీ భూర్చి- కాబా కనుమలలో సేనలతో 
కూడా కలిసి వంతెనలు నిర్మించిందిం 
1944. వ(ీలు-వే-బర్మాలోని కాంచాంగ్‌ నుంచి ఆసాములోని 
బలదాన్‌ పోయే టప్పుడు పనుగులన్నిటికీ నాయకత్వం 
వహించింది. 
ఊూగ్‌ -అత్లోవడ.ఆసాంలోని సుర్మా కోనుమలో వీ శాంతి 
తీనుకుంది. కట్టుబడిపోయి ఒక దినం అనాస తోటలో 
వివేశించి 900 అనాన పండ్లు తిని వేసింది. భరించరాని 
శూల నొప్పితో బాధపడి ేరుకుంది= 
స(వబంబరు._జి'సెంబడరు=తీరిగి బర్మాకు ప్రయాణం చేసింది. 
1949. జఉఊనశవరి=యార్గి--అడవిలోని రంపపు కోత మిల్లు వని-- 
సేనలను నౌశానిర్మాణానికి కలప లాక్కుని వచ్చింది 
మార్చి లొ. విటోక్‌ సమీపంలో చచ్చి వడివుంది. ఎవరో 
దీన్ని తుపాకితో కాల్చి చంపారు. 
నేను ఆసుపతి)లో వున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వని 
బాలా తొందరగా జరిగింది = మ్యిత్తా-యణిపూరు నదుల సంగమ 
స్థలంలో-ఏనుగులు కలపతో ఒక వంతెనను నిర్మించాయి. టిడ్డింవరకూ 
అలాంటి వంతెనలే చాలా తయారయినని, టాంకులు వాటివె నివ 
చిక్కూ లేకుండా వెళ్ళేవి. 120 మైళ్ల పొడుగునా వున్న యీ అటవీ 
మార్గంలో పనిచేసే దళాలకు చీనల అవసరంగాని, తఏవ్వకంచేసే 
యంతాగల అవసరం గాని లేకపోయింది. 
ఈ సమయంలో 400 వనుగులు నా స్వాధీనంలో వుండి పని 
చేసేవి. జపానీయులకు దొరకక తప్పించుకొని తమ వనుగులతో 


కుంజర యూధం 159 


కూడా అడవుల్లో వున్న ఊజీలతోకూడా సంప్రదింపులు జరుపు 
తున్నాను. వాళ్లు నింజిన్‌, పాకొక్కు (Ningin, Pakokku) అడ 
వుల్లో దాగుకొని వున్నారు! 


జపానీయులు వెనక్కుపోతూ వున్నప్పుడు-నూరు వనుగులతో 
కూడా వున్న బర్మీయులను తమతో కూడా రావాలని నిర్బంధించారట 
ఐరావతీనదీ పాగింతములో 'సా (52ఇ) పక్కకు రావాలని 
కోరారట! అప్పుడు బర్మీయుల పెద్ద జవాను ఉద్యోగి దగ్గరకు వెళ్లి, 
మమ్మల్నీ, మా వనుగులనూ పూర్తిగా కాల్చి చంపి వేసినాన నే, 
మేము ఒక అడుగు కూడా ముందుకు వెయ్యం అనిగట్టిగా చెప్పాడు.' 
ఆతడు తనె అధికారికి యీ సంగతి చెప్పడానికి వెళ్ళాడు వాళ్ళ 
నిర్ణయం ఏమిటో తెలియడానికి ముందే బర్మీయులు పనుగులతోకూడా 
జపానీయుల సరిహొద్దదాటి మూడు మజిలిలలో మా పా9ంతాని 
వచ్చి వేశారు, దీనితో మా వనుగుల సంఖ్య 700 దాకా చెరిగింది, 
కొం త్తగా చేరిన వనుగులు చాలా అలసిపోయి వున్నాయి. జపొ 
నీయులు వాటివేత శక్తికి మించిన పని చేయించారు. వాటికి జాగా 
విశంతి కావాలి. 


-ప్వేబో (507600) పతనానంతరం “మూి (Moo) నదీ 
పాగింతంలో మరి వై ఏనుగులు దొరికాయి. పో)ం (PrOme), 
ప్యిన్మానా (Pyinmana}, టూంగూ (Toungం0) జిల్లాలను మా 
సేనలు స్వాధీనం చేనుకునేచాకా మెట్టపి దేశంలో మరే వనుగులూ 
లభించ లేదు. తర్వాత 800 వనుగులు లభించాయి. 


తరచుగా ఊజీలు ఎంతో భక్తి విశ్వాసాలను చూపేవారు. 
ఒక ప్పుడు ఒక స్వతం|త దళం చిన్‌డ్విన్‌, మూనదుల మధ్య భాగాన్ని 
దాటుతూ, “మూ” కనుమకు వెళ్లడానికి తగిన (పయాణ సాధనాలను 
పంపాలని కోరింది. దానికి సాయపడడానికి నేను ఏనుగులను పంప 
డానికి సమయం చాలదు. అందువల్ల నేను బర్మాభాషలో ఒక జాబు 
(వాయించి, ఒక చిన్న విమానం చ్వారా నా దగ్గిర ఏడేళ్లు పని చేసిన 
మిక కం|టాక్ట్టరుకు అందిచ్చేటట్టు చేశాను. ఆ జాబును ఆ విమానం 


160 కుంజర యూధం' 


నాంగ్గాకు (౫228882210) |గామంలో పడవేసింది, ఆ వూళ్లో యిది, 
వరలో నా దగ్గర పనిచేసిన మనుష్యులే నివసిస్తున్నారు. అందులోని 
విషయం యిదీ - “బిటిప్‌ సేనలు కొన్ని శీఘంగానే అక్కడికి 
వస్తున్నాయి. వాటి సహాయానికి వీలయినన్ని బరువు మోసే పనుగు 
లనూ (జపానీయుల నుంచి తప్పించుకొన్న వాటిని), వీలయినన్ని 
ఎద్దు బండ్లనూ సిద్ధంచేసి వుంచాలి” అని, 


సైన్యం అక్కడికి వచ్చే సరికి 28 ఏనుగులూ, లీ4 ఎద్దుబళ్లూ 

సరియైన పద్దతిలో సిద్దంగా వున్నవి. ఆ సైన్యం వర్చాటు చేసిన చోట 
= యఖ nt యాజ 

నేను 1. 5 విమానంలో దిగాను. ఎంతో భక్తితో, నేను చెప్పిన వనిని 
నిర్వహించినందుకు వాళ్లకు బహుమతిగా యివ్వడానికి చాలాసొమ్ము 
తీసుకు వెళ్ళాను, ఆ [పొంతంలో బందిపోటు భయం ఎక్కువ పున్నం 
దున - ఆ సొమ్ము తీసుకోవడానికి వాళ్లు భయపడ్డారు కాని, వాళ్ళకు 
ఆయుధాలను కూడా ననవ్ల యిచేసి, ఆ బహుమానాలను వంచి పెట్టాను. 


లికి.వ దళమూ, 4-వ దళమూ మెట్ట (పాంశానికి వెళ్ళి 
పోయాయి. ఎండకాలం ముగియ వచ్చింది. ఏనుగులు ఒకే ఒక 
మార్గంలో - కాబా కనుమ కింద - టామూ నుంచి కలేవా వరకూ 
పనిచేస్తూ వున్నవి, వర్ణాలు [పారంభం కాకముందే అక్కడ అన్ని 
కాలాలకూ అనుకూల మైన రోడ్డు నిర్మాణం జరగాలి. నూట యేభై. 
ఏనుగులు అందుకై చిన్న చిన్న వంతెనలు బాగుచెయ్యడం మొదలే న 
పనులు జరిపేవి. చాని నిర్మాణానికి వివరీతపు ఖర్చవుతుంది. కాని. 
మరో మార్గం లేదు. ఖర్చు చెయ్యవలనినదే! రెండున్నర అడుగుల 
వెడల్పు తివాసీ వంటి పట్టాలు - నీరు ఇంకని పదార్థాలతో తయా 
ఒరె నవి - తారు పూసినవి వాటికి ఉపయోగించ బడినవి. అవి ఎనిమిది 
అంగుళాల దళనరి వుండేటట్లు ఒక దానిసెఒ కటి అతికించి, దారికి 
రెండు పక్కలా వరవడం జరిగింది. మధ్యను కొంత ఎత్తు ఏర్ప 
డగా, తర్వాత మధ్యభాగం _వె, అవి పరవ బడ్డాయి. ఇలా చేస్తూ, 
చురుకుగా పనిచేస్తే, దినానికి ఒక మైలు చొప్పున రోడ్డు తయారయింది. 
అది యింకా పూర్తి కాకముందే వన్హాలు[పారంభమయాయి. అలాంటి 


కుంజర యూధం 15] 


చిక్కు. సమయంలో కూడా ఆ రోడ్డువె రోజుకు 1700 టన్నులు 
వస్తువుల రవానా జరిగేది. 


1945 జూలై లో ఈ రోడ్డు దెబ్బ తిన్నది. అక్కడక్కడ మైలు 
దూరంచాకా రోడ్డువెని పరిచిన పట్టాలు కొట్టుకుపోయి చిత్తడి నేల 
తయారయింది అప్పుడు - ఆ మార్గాన్ని ఉప యోగించుకోడానికి 
అక్కడక్కడ కరలతో (పక్కదారులు నిర్మించ వలసి వచ్చింది. ఆ 
రీతిని ఏనుగులు అయిదుమైళ్ల దాకా - ఆ వర్ష బుతువులో మార్గా 
లను నిర్మించాయి. మెలుకు ౨ 500 దూలాలవంతున 12,500 దుంగలు 
కావలని వచ్చినవి. వాటిని కొన్లేక, చారిదగ్గిరికి యీడ్చుకుని రావడం, 
సరిమైన పద్ధతిలో వుంచడం అంతా ఏనుగుల పనే!, ఈ పనిని భయం 
కరమైన వరాకాలంలో నెం. 1. వనుగుల కంపెనీయే చేసింది. వరద 
వచ్చినప్పుడల్లా అడవుల్లోని చెత్త చెదారాలతో కాల్వల మీద చిన్న 
వంతెనలు నిండి పోయేవి. వనుగులు ఆ చెత్తను తరుచు తీసి పెయ్య 
వలసి వచ్చేది. రోడ్డుకు ఆటంకం లేకపోయేది. దాని మీద సైన్యానికి 
ప[టోలు పంపబడుతూ వుండేది. 


రంగూను పతనం దగ్గర పడింది. నిస్సందెహంగా అక్కడ 
చాలా కలప అవసరం! అక్కడ ఎంతకలప సరఫరా అయ్యేదీ ఎవరూ 
ఎరుగరు. యుధానికి ముందు రంగూను పరిసరాల్లో మూడు లక్షల 
దుంగలు డిపోలలో వుండి కోత మిల్లులకు సప్హయి అయేవి. అది ఆక 
మింపబడినప్పటికి దానికి పదిమైళ్ల చుట్టుపక్కల మూడు వేలదుం గలు 
మాతం అందుబాటులో వున్నాయి. 1942 నుంచీ అక్కడక్కడ [పవా 
హోల దగ్గర వుండిపోయిన దూలాలను రవానా చెయ్యడానికి కొంత 
కాలం వరకూ ఏనుగులు వని చెయ్యాలీ, నై_న్యాలకు చెయ్య వలసిన 
పని ముగిసిన వెంటనే వనుగులు ఈ వనికి రావలసి వుంటుంది 


జపానీయులు బర్మాను ఆకమించి వున్నప్పుకు ఏనుగులను 
ఎలాగున ఉపయోగించుకున్నదీ - ఆ వివరమంతా విస్తారంగా బర్మి 
యుల వల్లనూ, కలవ పని చేసేవారి వల్లనూ శెలిసింది. 1942లో - 
11 


162 కుంజర యూధం 


జపానీయులు, సయాం నుంచి బర్మాలో [వ వేశించినప్పుడు కాక _రెక్‌ 
(Caukeraik) కనుమగుండా ఆయుధాలను చేర వెయ్యడానికి ఏనుగు 
లను ఉపయోగించారు. దీని కోనం వాళ్లు మొగట్లోనే పథకాలు 
నిర్ణయించు కున్నారు. అందువల్ల వారు అనుకున్న [పకారం జరగ 
డానికి అవకాళం కలిగింది. బర్మాను ఆక్రమించడానికి ముందు జపా 
సియులు వనుగులను మరి యే నైనిక కార్య్యాలకూ వుపయోగించ 
లేదు. వాళ్లు వైన్యం పర్య వేవణ కిందనే అడవులను (క్రమంగా విని 
యోగించు కోడానికి తగిన ఏర్పాట్లు చేశారు. 


పమగులతో ఊజీలూ కూడా జపాను వాళ్లకు సైనికంగా 
ఎంతో ఉపయోగించారు. ఎగువ చిన్‌డ్విన్‌ నుంచి = ఇంఫాల్‌, 
ఉ[బూల్‌, కోహిమా, జస్ఫానీల మీదుగా ఇండియామీద వాళ్లు చేసిన 
దాడిలో రవానాకు ఏనుగుల మీదనే ఆధారపడి వుండినది. దుర్గమా 
లైన అటవీ మార్గాలలో -కష్టాలకు నిలయ మైన చేశంలో అవి ఎంతో 
త్వరగా పోయేవి, 


1944 మార్చి 18-వ శేదీ రాతి జపానీయులు 850 వనుగు 
లతో ఛిన్‌డ్విన్‌ నదినిచాటి చిన్‌ పర్వతాలవై పు [ప్రయాణం చేశారు. 
మువ్ఫృయి వనుగులు ఒక ఎన్‌. సి. ఓ. అధికారం [కింద వుం'జేవి. వట 
వాలుగా వుండి, దుర్గమములయిన చోట్లలో వాళ్లు ఏనుగులను వుస 
యోగించుకొని, రోడ్డు సౌకర్యం వుం డేచోట్ల మోటార్లనూ, ఎద్దు 
బంశ్వనూ వాడుకునేవారు. వాళ్ళకు లభించిన అవకాశాలను అనున 
60 అప్పటికప్పుడు రవానా పద్ధతులను నిశ్చయించుకునేవారు. 
వాటిలో చాకచక్యం ఎక్కుప కానరాకపోయినా, అవి వాళ్ళకు అను 
కూలంగానూ $ఘంగానూ వని చేసేవి. 


తక్కిన జంతువులను చాధించినట్లుగా, జపానీయులు వనుగు 
అను భాధించలేదు. వాటిని చూచుకునే బాధ్యతను ఊజీలకే అప్ప 
గించేవారు, అయినా, వాళ్ళు వమగులను తొందర పెట్టడమూ, వాటికి 
కావలసిన ఆవోరాన్ని పూర్తిగా యివ్వకపోవడమూ జరిగేది, వాళ్ళ 
అళద్ధవల్లనూ, నిర్ణడ్యు భావంవల్లనూ ఏనుగుల వీవులమీద [దావ 


కుంజర యూధం 168 


కాలు పడి, వాటికి గాయాలను కలిగించిన నంగతిని ఇదివరకే నేను 
తెలిపానుకచా |! 


“బర్మాలో కలప పని చేన్తూవున్న నాలుగువేల యేనుగులు 
కానరావడం లొదని “డెయిలీ మెయిలు (Daily Mail) వ|త్రికలో 
(వకటించబడింది. చానిమీద "పంచ్‌" (Punch) పత్రిక “వాటికై 
మీరు అన్ని (పదేశాలు వెకికారా ౪” అని [వశ్నించింది, “మనం వెత 
కనూ లేదు = ఇంకెవరైనా వెకుకుదురాన్న అవకాశమూ శేదు”అన్నే 
దీనికి సమాభానం. 


1942 నవంబరు మొదలుకొనీ, వాళ్ళు నిర్ని బంధనగా లొంగి 
పోయిన శేదీవరకూ - జపానీయులమం ౨ ',652 ఏనుగులు స్వాధీనం 
చేనుకోబడినవి. అవి వాటి పనిలో ప్రవేశించాయి. బర్మాను విడిచి 
రావడానికి ముంచు నేను ఎగువ బర్మాలోని కాబా కనుమలో పని 
ఛేస్తూవున్న 417 పనుగులవద్ద సెలను తీసుకున్నాను. అప్పట్లో అవి 
14వ దళానికి సాయపడుతూ వున్నవి. అవి నెం. 1,2 ఏనుగుల కంపె 
నీలకు చెంది వున్నాయి. మిగిలినవన్నీ యుగర్ధానికి ముందున్న మాది 
రిగా కలప వనీలో మునిగి, బర్మ్యాలోని జ్చేకు అడవుల్లో అంతటా 
వేర్వేరు [పొంతాలలో వాటివాటి స్వస్థలాలకు పోయి సుఖంగా 
వున్నవి. యుద్ధమూలంగా కొన్ని అలసిపోయినవి. కొన్ని జెదరి 
పోయాయి. కాని అవి మంచి వాళ్ళ చేతుల్లో వుండడంవల్ల శ్రీఘం 
గానే కేరుకోగలవు. కనబడకుండా వున్న 8,౪99 (జెయిలీ మెయిల్‌ 
పత్రిక చెప్పినదాన్ని బట్టి) పఏనుగుల్లోనూ వందలకొర్దీ చనిపోయాయి. 
దానికి మానవుల అపి వేఠకమూ, వాటిపై వహించిన కాఠిన్యమూ 
కారణాలు. (బతికివున్న వెన్నో చెప్పడానికి వీలుకాదు. తమ జీవనం 
కోసం ఆహోరానికి మిక్కిలి [శమపడుతూ జాగా చెబ్బలు తిన్న వీ 
ఎన్నో వున్నవి, అవి (పొాచీనవద్ధతిని అనునరించి వాటి గాయాలకు . 
దినానికి రెండు, మూడు సార్లు బురద మట్టిని పూసుకుని చికిత్స చేసు 
కొని చేరుకొని వుండాలి. అలా 'తేరుకొన్నత ర్వాత ఆ యేనుగులు 
యుద్ధసమయంలో నరకంగా మారిపోయిన కనుమలను విడిచిపెట్టి 


164 కుంజర యూధం 
(పశాంత (పచేశాలకు వెళ్ళి వుండవచ్చును. కాని, దెబ్బలు తినకుండా 
తప్పించుకుని పారిపోయినవి చాలా వుండవచ్చు. 


చచ్చిపోయిన పవనుగులకంచు చెదరి పారిపోయినవీ, దెబ్బలు 
తిన్నవీ ఎక్కువగా వుంటాయి. అవి యెక్కడ వుంటాయో నాకు 
తెలుసును, అడవి పనుగుల గుంపులతో కలిసిపోయినవన్న మాట 
సుంపుడు యేనుగాలు తమతో చేరినప్పుడు అడవి యేనుగులు వాటిని 
ద్వేషించవు. జంతువుల్లోగాని, చిన్న విల్లలలోగాని చివరకు పెద్ద 
వాళ్ళలోగాని కొ త్ర వారి చేరికవల్ల - వాళ్ళవై అసహనథావం కల 
గడం పరిపాటి, ఏనుగుల్లో తతా. ఛావం లేదు. ఎన్నో విధాల అవి 
తక్కినవాటికంశు ఉత్తమమెనవి. 


అడవి యేనుగులతో కలిసిపోయి నున్న “పెంపుడు పనుగులను 
తిరిగి పట్టుకోడానికి బర్మా ఆటవికులు ఎంతో [పయత్నించవలసి 
వున్నది. ఎంతో గొవ్ప థైెర్యంగల యిద్దరు ఊజీలు గ విశ్వాన 
పా[తమెన వనుగువై కూర్చుండి కయాంగ్‌ గడ్డిని మేపుతూ తాము 
పట్టుకొనదలచిన ఏనుగుదగ్గరగా వెళ్ళాలి, తర్వాత ఆ యిద్దరు ఊజీ 
లలో ఒకడు దానితో నేమ్మదిగా మాటలాడడానికి (పారంభించాలి, 
అది యేమీ గడబిడ చెయ్యకుండా, ఆ ఊనీమాట వింటే, తాను 
కూర్చున్న ఏనుగు వీపుమీదనుంచి దాని పఏీపుమీదికి ఉరోకాలి, ఇలా 
జరిగేటప్పుడు కొంతవరకూ అది జెదెరిపోవడం జరుగుతుంది. అయినా, 
తెలివైన మావటివాడు = మిగిలిన అడవియేనుగులు చెదరి పారిపోగా- 
తాను కూర్చున్న ఏనుగును లొంగదీనుకోగలడు. వాటిని పట్టుకొన 
డానికి యింతకంచు వేరే మార్గంలేదు. కాని, యీ విధంగా స్వాధీన 
మయేనసి చాలా తక్కువ, బర్మాలో వుం జే మం పరిసితులను బట్టు 
వనుగులు విరీ, విరామమూ లేకుండా మనుష్యులకో నం పని చెయ్య 
డానికి బదులు అడవుల్లో స్వేచ్చగా తిరుగుతూ నుఖంగా కాలం గడవ 
డమే మంచిదని నాకు తోస్తుంది. 


ట్ర 


